ప్రకాశకీయము 


పరమేశ్వర వాణియైన వేదములలోని సార్వజనిక శాశ్వత ధర్మ 
సిద్ధాంతములను సామాన్య ప్రజల కందించవలెననునది మా ట్రస్టు మూడవ 
లక్ష్యము, ఆ లక్ష్యసాధనై యింతవరకు 22 పుస్తకములు (్రచురించితిమి. 
మరియొక రెండు గ్రంథములు ముద్రణ యగుచున్నవి. ఈ గ్రంథ రచయిత 
పం. సిద్ధగోపాల్‌ గారు ప్రసిద్ధ ఆర్యవిద్వాంసులు. అత్యంత నరళముగా వైదిక 
సిద్దాంతములను ప్రతిపాదించగల నేర్పరులు. వారి రచనా మాధుర్యమును 
తిలుగు వారి కందించ ఈ గ్రంథమును ప్రచురింప తలపెట్టితిమి. 


ఈ గ్రంథమును అనువదించి మాకొసగిన సిద్ధాంతాచార్యులు శ్రీ.పం 
లోకామల్హరి గారు ఆర్యులందరకు సుపరిచితులే. ప్రచారకులుగా, 
పురోహీతులుగా, రచయితలుగా వీరు చేసిన, చేయుచున్న సేవలు మీ అందరకు 
తెలిసినవే. ఈ 85 సంవత్సరములు వృద్దావస్థలో కూడా ప్రచార పౌరోహిత్యములు 
కొంత తగ్గినా వారి లేఖినిలోని యౌవనము యిసుమంతయు తగ్గలేదు. 
రోజంతయు ఏదో పుస్తకములు ననువదించుటలోనే గుడుపుదురు. ఇప్పటికే 
20 గ్రంథములు ముద్రించబడీినవి. ముద్రణ కావలసి ఉన్న గ్రంథములు 
మరియొక 20కి పైగానే యుండును. వీటిలో యజు సామాథర్వణ వేదములు 
భాషా భాష్యములు, వేదోంకా యధార్థ స్వరూప్‌ అను నాలుగు గ్రంథములు 
బృహత్‌ గ్రంథములు. ఎవరైనా దాతలు ముందుకువచ్చి వాటిని ప్రచురించగలిగిన 
తెలుగులో వేదాలు మనమంతా చూడగలిగే భాగ్యము కలుగగలదు. వారికి 
అధికాధిక ఆయురారోగ్యములు నిచ్చి కాపాడవలెనని వరవేశ్వరుని 
ప్రార్థించుచున్నాను. 

ఈ గ్రంథమును అందముగా ముద్రించి యిచ్చిన 'ప్రింట్‌షాప్‌, 
సికింద్రాబాద్‌ కార్యకర్తలకు, తప్పులు దిద్దియిచ్చిన మా ట్రస్టు కార్యదర్శి శ్రీ 
సంధ్యావందనం శ్రీనివాసరావు మరియు శ్రీ మనస్వీ (ఆర్ష గురుకులం, 
కామారెడ్డి) గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు 


కోడూరి నుబ్బారావు 
వ్యవస్థాపకుడు - గాయత్రీ ఆశ్రమ ట్రస్టు 


ప్రకాశకీయము 


పరమేశ్వర వాణియైన వేదములలోని సార్వజనిక శాశ్వత ధర్మ 
సిద్ధాంతములను సామాన్య ప్రజల కందించవలెననునది మా ట్రస్టు మూడవ 
లక్ష్యము, ఆ లక్ష్యసాధనై యింతవరకు 22 పుస్తకములు (్రచురించితిమి. 
మరియొక రెండు గ్రంథములు ముద్రణ యగుచున్నవి. ఈ గ్రంథ రచయిత 
పం. సిద్ధగోపాల్‌ గారు ప్రసిద్ధ ఆర్యవిద్వాంసులు. అత్యంత నరళముగా వైదిక 
సిద్దాంతములను ప్రతిపాదించగల నేర్పరులు. వారి రచనా మాధుర్యమును 
తిలుగు వారి కందించ ఈ గ్రంథమును ప్రచురింప తలపెట్టితిమి. 


ఈ గ్రంథమును అనువదించి మాకొసగిన సిద్ధాంతాచార్యులు శ్రీ.పం 
లోకామల్హరి గారు ఆర్యులందరకు సుపరిచితులే. ప్రచారకులుగా, 
పురోహీతులుగా, రచయితలుగా వీరు చేసిన, చేయుచున్న సేవలు మీ అందరకు 
తెలిసినవే. ఈ 85 సంవత్సరములు వృద్దావస్థలో కూడా ప్రచార పౌరోహిత్యములు 
కొంత తగ్గినా వారి లేఖినిలోని యౌవనము యిసుమంతయు తగ్గలేదు. 
రోజంతయు ఏదో పుస్తకములు ననువదించుటలోనే గుడుపుదురు. ఇప్పటికే 
20 గ్రంథములు ముద్రించబడీినవి. ముద్రణ కావలసి ఉన్న గ్రంథములు 
మరియొక 20కి పైగానే యుండును. వీటిలో యజు సామాథర్వణ వేదములు 
భాషా భాష్యములు, వేదోంకా యధార్థ స్వరూప్‌ అను నాలుగు గ్రంథములు 
బృహత్‌ గ్రంథములు. ఎవరైనా దాతలు ముందుకువచ్చి వాటిని ప్రచురించగలిగిన 
తెలుగులో వేదాలు మనమంతా చూడగలిగే భాగ్యము కలుగగలదు. వారికి 
అధికాధిక ఆయురారోగ్యములు నిచ్చి కాపాడవలెనని వరవేశ్వరుని 
ప్రార్థించుచున్నాను. 

ఈ గ్రంథమును అందముగా ముద్రించి యిచ్చిన 'ప్రింట్‌షాప్‌, 
సికింద్రాబాద్‌ కార్యకర్తలకు, తప్పులు దిద్దియిచ్చిన మా ట్రస్టు కార్యదర్శి శ్రీ 
సంధ్యావందనం శ్రీనివాసరావు మరియు శ్రీ మనస్వీ (ఆర్ష గురుకులం, 
కామారెడ్డి) గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు 


కోడూరి నుబ్బారావు 
వ్యవస్థాపకుడు - గాయత్రీ ఆశ్రమ ట్రస్టు 


గాయత్రీ గ్రంథమాల 24 

ప్రతులు : 1000 

సృష్టి సంవత్సరము _ : 197, 29, 49, 697 
దయానందాబ్దము : 171, విక్రమ సం॥ 2052 
ధాత సంవత్సరము _: 1997 

మూల్యము : రూ. 20/- 


(పోస్టు ఖర్చులు అదనము) 


ప్రతులకు 


1. గాయత్రీ ఆశ్రమము, వ్యాస్‌నగర్‌ 12-10-586/6 సీతాఫలమండి, 
సికింద్రాబాద్‌. 500 061. 


2. శ్రీ విద్యా బుక్‌ డిపో, సుల్తాన్‌బజార్‌, ఆర్యసమాజము ఎదురుగా. 
3. _ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, 3-3-738, కంచరిబజార్‌, సికింద్రాబాద్‌ 
4. ఆర్‌, కృష్ణమూర్తి, బుక్‌ సెల్లర్స్‌, ఆర్యసమాజమందిరము, 


సీతాఫలమండి - 500 061 


ముద్రణ : ప్రింట్‌షాప్‌, సికింద్రాబాద్‌. 


విషయసూచిక 


విషయము పుట 
1. ఈళ్వరు డున్నాడా లేడా ? 1 
2. ఈశ్వరుడు సృష్టికర్తయా? 12 
3. ఈశ్వర భక్తి ఏలచేయవలయును? 21 
4. ఈశ్వరుడు సాకారుడేలకాడు? 31 
5. ఈశ్వరధ్యాన మెట్టు చేయవలెను? 41 
6. ఈశ్వరుడు న్యాయకారియా, దయాళువా? 59 
7. శ్రాద్దమొనర్భవలెనా లేదా? 74 
8. యజ్ఞము మరియు యజ్ఞోపవీతము 83 
9. వర్ణవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 03 
10. 'నమస్తే' ఎచ్చటినుండి వచ్చినది? 10 
11. మాంసమును తినవచ్చునా,? లేదా? 107 


12. సృష్టియంతయు ఈశ్వర రచనయేనా? 115 


క్‌రెమ్‌ 
మున్నుడి 


వేదము పరమేశ్వరుని దివ్యవాణి, వైదిక సిద్ధాంతములు సత్యములు, సనాతనములు, 
శాశ్వతములు. దురదృష్ట వశమున మధ్యకాలమున మానవులు ఈ సత్యమును మరచి మత 
మతాంతరములందు విభక్తమగుచు విభిన్న మార్గములు ననునరింప సాగినారు. సత్య సనాతన 
సిద్ధాంతములు స్థానమున వినాశకరమగు కపోల కు మాన్యతల నవలంభించసాగినారు, 
టనే. ఈశ్వరుని స్టా స్తానమున అనేక కల్పిత ఈశ్వరులు, వారిపేర్లతో అనేక సాంప్రదాయములు, వాటి 
అనేక చ్రీహృములు (తిలకములు, ముద్రలు,మాలలు) అనేక అవతారములు, అనేక పూజా 
విధానములు, అనేక ధార్మిక పంథాలు, అనేక ధర్మ గురువులు అనేక విధములగు 
గురుమంత్రములు, అనేక విధములగు అభివాదములు ప్రచలితమైనవి. మూలమున అనైక్యత, 
పరస్పర వైరుధ్యము లను మహా సాగరమున పరమేశ్వరుని శ్రేష్టతకు కృతియగు ఈ మానవ 
సమాజము ముఖ్యముగా ప్రపంచమునకు మకుటమగు ఆర్యావర్తము (భారతదేశము) 
“ప్రళయంకరమగు అసత్య మేఘములందు సత్య సూర్యుడు మరుగున పడి పోయినట్లు” 
కంఠమువరకు పూడుకొని పోయినది. ఐనను పరమేశ్వర కృపవలన అజ్ఞాన తిమిరమును 
తొలగించుచు మహర్షి దయానంద దివాకరుడుదయించెను. మరల జ్ఞాన కిరణములు 
సృథివిపై నల్టిశల వ్యాపించినవి. అజ్ఞానంధకారము తొలగి పోసాగినది. ఈ జ్యోతిపుంజము 
యొక్క ప్రకాశమున ఆజ్ఞానంధకారము నుండి ఎన్నెన్నో మానవజ్యోతులు తమ జ్యోతులను 
ప్రసరింపజేసి ధన్యజీవనమైనవి. 


అట్టి ధన్యజీవులలో శ్రీ.న్వ,పం. కవిరత్న సిద్ధగోపాల్‌ గారొకరు. వీరు వైదిక ధర్మమును 
గూర్చి అనేక గ్రంథములను సకల సామాన్యజన గ్రాహకమగు శైలియందు హిందీభాషలో 
వ్రాసినారు. వీనియందు “దో బహనోంకీ బాతే” అను గ్రంథమొకటి. దీనిని “అక్కాచెల్లెండ్ర 
ధార్మిక చర్చ” అను పేరుతో నేను తెలుగుభాషలోనికి అనువదించితిని. దీనిని చదివిన పిదప 
వైదిక ధర్మ సిద్ధాంతములను గూర్చి మనకెంతయో ధార్మిక పరిచయము కలుగగలదని నా 
విశ్వానము. . 

దీనిని చూచిన తోడనే బహంగ్రంథకర్తలు బ్ర.శ్రీ. డౌ. కోడూరి నుబ్బారావుగారు 
వ్యాస్‌నగర్‌ గాయత్రీ ఆశ్రమము సీతాఫలమండి వాస్తవ్యులు దీని ముద్రణ భారమును 
వహించినారు. వీరికి మరియు గాయత్రీ ఆశ్రమట్రస్టు కార్యవర్గమునకు నా కృతజ్ఞతాపూర్వక 
అభివందనలు. పరమేశ్వరుడు ఇట్టి ధార్మిక కార్యములను విరివిగా నానర్చుటకు వీరికి చక్కని 
ఆరోగ్యభాగ్యములను ప్రసాదించుగాక. 

ఇట్లు 


వైదిక ధర్మానుయాయుల చరణధూళి 


సిద్దాంతాచార్య లోకొమల్లరి, 
ఆర్యనగర్‌, ఇందూరు - 503 001 


ఓ3మ్‌ 


ఈశ్వరు డున్నాడా లేడా ? 
(మొదటి దినము : (ప్రాతఃకాలము) 


ఇందిర : - అక్కయ్యా ! ప్రతి దినము ఈశ్వర (ప్రార్థన చేయవలెనని 
నీవనుచుందువు. ఈశ్వరుడెచట నున్నాడని ఆయనను పప్రార్దింతును? ఆ 
విషయమే ఇప్పుడు నేనడుగుచున్నాను. నా సంశయమును తీర్చుము. 

సువర్ల : - ఈశ్వరుడు అంతట వ్యాపించి యున్నాడు. ఆయనలేని 
చోటేదియును లేదు. 

ఇందిర : - ఈశ్వరుడు సర్వత్ర నిండయున్నప్పుడు మిగతా వస్తువులన్ని 
ఎచ్చట నుండగలవు? ఉన్న స్థలమంతయును ఈశ్వరుడే ఆక్రమించుకొన్నాడు 
గదా! ఇక ఖాళీ స్థలమేది? మిగతా వస్తు సముదాయమంతయు స్టలము 
లేకుండానే ఎట్టుండగలదు? 

సువర్ణ: - - సోదరీ! ఈశ్వరుడు లేని స్థలమేదియు లేదు. నా ఉద్దేశ్వమేమన, 
ఆయన - సకల స్థానములందును కలడు. వార్తాలాపములందే ఆయనలేని 
స్థలమేదియునుండదని అనుకొనుచుందుము. (ప్రాకృతిక పదార్థములు స్థలము 
నాక్రమించును. పృథివి, జలము, అగ్ని, వాయువు మరియు వాని పరమాణువు 
లన్నియు స్థలమునా(క్రమించును. ఈశ్వరుడి సమస్త పదార్థములందును 
వ్యాపించియున్నాడు. కావుననే ఈశ్వరుడు సర్వత్ర నిండియున్నాడని యనెదము. 

ఇందిర : - సరే! ఈశ్వరుడంతట నిండియున్నచో ఆతడు ఎందుకు 
కానరాడు?కన్సించనప్పుడు ఆయన ఉన్నాడనుటకు (ప్రమాణమేమి? 

సువర్ణ : - ఐతే మనకన్నులకు కన్పించని వస్తువులుండవనియేనా? 
ప్రపంచమునందెన్నియో పదార్థములుండియున్నను వానిని మనము చూడలేము. 
అవి మన కంటికి కన్పించవు. శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, 
సమయము, దిశలు, ఆకలి దప్పులు, దురద, నొప పులు మున్నగువానిని 
మనము చూడగలమా? ఏ వన్తువైనను ౦చకపోవుట కనేక 
కారణములుండును. ఉండగలవుకూడా. త. అనేక వస్తువులు 


అక్కా చెల్లం[డ్ర ధార్మిక చర్చ ౨ 


దూరమున నుండు కారణమున మనకు కన్పించవు. యూరోపు, ఇంగ్లాండు, 
అమెరికా, రష్యా వంటి దేశాలు (ప్రపంచమున లేవా? ఇచ్చటి నుండి మనము 
వానిని చూచుచున్నామా? గాలిపటములు పక్షులు దూరముగ ఎగిరిపోయినందున 
వానిని మనము చూడజాలము. ఇంకా ఆతి సమీపముననున్న అనేక వస్తువులను 
మనము చూడలేము. మన కన్నులకు పెట్టుకొనిన కాటుక మనకు కన్పించదు. 
అనేక వస్తువులు ఆత్యంత సూక్ష్మముగ నుండు కారణమున కూడా మనము 
వానిని చూడలేము. పరమాణవులను మరియు సూక్ష్మ కీటాణువులను మనము 
భూతద్దము సహాయముననే చూడగలము. నాచుతో కప్పబడియున్న నీటిని 
మురికి పట్టియున్న అద్దమును, గోడ అడ్డము గనున్న కారణమున దాని యావలనున్న 
మనుష్యులను, వస్తువులను, సమాన గుణముగల వస్తువులు-ఆనగా పాలయందు 
గలిసిన నీరును (ఆది పాలలో కలిసిపోయినందున) మనము చూడజాలము. 
మన కన్నుల యందేదేని దోషము గలిగినప్పుడు అనేక వస్తువులను మనము 
చూడజాలకపోవుచున్నాము. మన కన్నుల యందే చేరియున్న పచ్చ, తెల్ల కామెర్ల 
ని మనము చూడగలుగుదుమా? మనము చూడజాలని వస్తువులు లేనేలేవని 
యనుకొనుట పొరపాటుగాదా! 
ఇందిర : - కన్నులతో చూడజాలని వానిపై నాకింకా విశ్వాసము 
గలుగుటలేదు. 
సువర్ణ : - ఇది నీ అజ్ఞానము మాత్రమే. అనేక వస్తువులుండియును మన 
కన్నులకు కన్పించని వెన్నియో గలవని నీకు చెప్పితిని. మనము చూడజాలనట్టి 
వానినెన్నిటినో విశ్శసించవలసియే యుండును. మంచిది, నేను చెప్పువానిని నీవు 
వినుచున్నావా, లదా? 
ఇందిర : - వినుచున్నాను. 
సువర్ల : - దేని ద్యారా వినుచున్నావు? 
ఇందిర : - చెవుల ద్యారా 
సువర్ణ : - నేనే శబ్దములను చెప్పుచున్నానో అవి ఉన్నవా? లేవా? 
ఇందిర : - ఉన్నవి. ఎందుకు లేవు? 


3 ఈశ్వరు డున్నాడా లేడా ? 


సువర్ణ : - ఐతే నీవు వానిని కన్నులతో ఎందుకు చూచుటలేదు? ఇంకా వినుము 
నా చేతిలోనున్నదేపుష్పము? 

ఇందిర : - రోజా (గులాబి) పుష్పము. 

సువర్ణ : - దీనియందు సుగంధము గలదా లేదా? 

ఇందిర : - ఉన్నది. 

సువర్ణ : - ఉన్నదని నికెట్టు తెలిసినది? 

ఇందిర : - నాసికము ద్యారా, 

సువర్ణ : - రాత్రి నీవు (త్రాగిన పాలలో పంచదార కలదా? 

ఇందిర : - కలదు. 

సువర్ల : - కలదని నీ కెట్టు తెలిసినది? 

ఇందిర : - నాలుక ద్యారా 

సువర్ల : - ఇప్పుడు చెప్పుము. శబ్దముల జ్ఞానము చెవుల ద్వారా, సుగంధ 
జ్ఞానము నాసిక ద్వారా, రుచి జ్ఞానము నాలుక ద్వారానే ఎందుకు కలిగినది? 
కన్నులు శబ్దముయొక్క, చెవులు సుగంధము యొక్క, ముక్కు రుచియొక్క 
జ్ఞానమునెందుకు పొందలేదు. సుగంధము, తీపి, శబ్దముల జ్ఞానమును 
కన్నులెందుకు పొందలేదు? వానిని కన్నులెందుకు చూడల్లేవు? 

ఇందిర : - ఏ ఇంద్రియమునకు విషయమైన జ్ఞానమును ఆ యిం(ద్రియము 
పొందును. ఈశ్వరుడే యిం(ద్రియమునకు విషయముకాదు. కావున ఆయన ఏ 
యింద్రియము ద్వారాను తెలిసికొనబడడు. ఐతే ఆయన. యునికినెట్టు 
అంగీకరించవలెను? 

సువర్ణ : - ఈశ్వరుడు కన్పించడు కావున అతడు లే'డను నీ వాదమును కొద్ది 
సేపటిలోనే మార్చివేసినావు. మంచిదే. కన్నులకు కన్పించని వస్తువులు కూడా 
ఉండునని నీ వొప్పుకొనినావు. వాని జ్ఞానమునకు కన్నులు, ముక్కు, చెవులే గాక 
వేరే ఇంద్రియ సంబంధముండవచ్చుననునది వేరు ఏషయము. ఈశ్వరుడు ఏ 
యింద్రియము ద్వారా కూడా తెలిసికొనబడడని నీ వొప్పుకొనుచున్నావు. “ఐతే 
ఆయన ఉన్నాడని ఎట్టు నమ్మవలె” ననిగదా నీ సందేహము? ఇంద్రియముల 
ద్వారా తెలిసికోలేని కారణమున ఈశ్వరుని యునికిని నీవు విశ్వసించుట లేదు. 


అక్కా చెల్లైండ్ర ధార్మిక చర్చ 4 


జౌనా! ఐతే, నీవు ఇంద్రియముల నెట్టు తెలిసికొంటివి? ఇంద్రియములను 
ఇంద్రియముల ద్వారానే తెలిసికొంటినని నివనెదవు. ఇది ఆత్మాశ్రయ దోషము. 
ఎలన ఏ (ద్రష్టయు తానే దృశ్యము కాజాలడు. అట్టిచో ఇంద్రియములు 
ఇంద్రియముల నెట్టు తెలిసికొనగలవు? ఇంద్రియములే ఇంద్రియములకు 
విషయములు కావుగదా! కన్నులకు రూపము, చెవులకు శబ్దము నాసికకు 
గంధము, జిహ్వకు రసము, త్వచ (చర్మము)కు స్పర్శ స్వవిషయములు. 
ముక్కు 'కన్నులను, జిహ్య చెవులను తెలిసికొనలేవు. 

ఇందిర : - ఎందుకు తెలిసికొనలేవు? అద్దము చేతబట్టుకొని 
చూచుకొనునప్పుడు ముఖము, కన్నులు, చెవులు, నాలుక మున్నగు 
సర్వింద్రియములు కాన్సించును. నేత్రములు మిగతా సకలేంద్రియముల 
జ్ఞానమును పొందగల ఇంద్రియములు గదా! 

సునర్ల : - సోదరీ! పారపడుచున్నావు. కన్నులతో నీవు చూచుచున్నది 
కేవలము రూపము మాత్రమే. ఇతర ఇంద్రియముల విషయములను గాదు. 
అద్దము ద్యారా ఇంద్రియములెచ్చట గన్పించును? ఇంద్రియముల స్థానమున 
వానికాధార భూతములైన రూపములను మాత్రమే చూడగలవు. ఆ స్థానములందు 
ఇంద్రియములు అజ్ఞాత రూపమున నున్నవి. కన్నులు సర్వంద్రియముల 
జ్ఞానము నెచ్చట చూడగలవు? ఆవి స్తయముగ తమ్ముతాము చూచుకొనలేవు. 
అద్దము ద్వారా నేత్రములను చూడగలిగినచో నేనొక మాట యడిగెదను 
చెప్పుము. నా చేతి యందేమున్నది? 


ఇందిర : = అద్దము. 
సువర్ణ : - ఈ యద్దమును దేనితో చూచితివి? 
న. - కన్నులతో. 


సునర్ల : - మంచిది. కన్నులతో అద్దమును చూచితిని. అద్దమును 
చూచుటకు పూ Me కన్నుల జ్ఞానమునీకుండెను, దీని యుద్దేశ్యమేమన 
కన్నులు లేకున్నచ్‌ అద్దమును నీవు చూడలేకపోవుదువు. ఇప్పుడు చెప్పుము 
కన్నులతో అద్దము జ్ఞానమేర్పడినదా, లేక అద్దము ద్వారా కన్నుల జ్ఞానమా? 
ఒకవేళ అద్దము ద్యారా కన్నుల జ్ఞానమేర్పడుచో కన్నులు య. 


5 ఈశ్వరు డున్నాడా లేడా ? 


అద్దము వాని జ్ఞానమును తప్పక కలిగించగలదు. కన్నులు పోయినచో అద్దము 
కన్నుల జ్ఞానమటుంచి స్వయముగా తన జ్ఞానమునైనను చెయించజాలదు. 
కొంత లోతుగా ఆలోచించితివేని కన్నులు కూడ సాధనముల సహాయముతో 
మాత్రమే వస్తువులను చూడగలవు. కాని స్వతంత్ర రూపమునచూడజాలవని 
నీకు తెలియగలదు. వాస్తవముగా రూప జ్ఞానము కన్నులు లేకుండ కలుగజాలదు. 
కాని ఆ రూపముయొక్క జ్ఞానమును గూడ కన్నులు స్వయముగ పొందలేవు. 

ఇందిర : - కన్నులకు ఏ సాధనములవసరము? అవి స్వతంత్ర 
రూపముననే చూచునుగదా? కన్నుల విషయము చూచుటయే గదా! కొంత 
వివరించి చెప్పుము. కన్నులు స్వతంత్ర రూపమున నేల చూడలేవు? 

సునర్ల : - చూచుటకు కేవలము కన్నులేగాదు. అందుకు (ప్రకాశము 
గూడ ఉండవలెనని తెలిసికొనుము. (ప్రకాశములేకున్నచో కన్నులుండియును 
మనము గ్రుడ్డివారమే. కన్నులు, ప్రకాశము ఈ రెండు వస్తువులుండియును 
చూడదలచిన వస్తువు ఒక నిశ్చిత స్థానమున లేనప్పుడును మనము దానిని 
చూడలేము. ఇందిగో ఈ పుస్తకమున్నదిగదా! ఇందలి అక్షరములను నేను ఒక 
పర్జాంగు దూరమునుండి చూడదలచియును చూడలేను. ఇంతేగాదు. దీనిని 
అతి సమీపమున అనగా కన్నులపై నుంచికొనియును చూడజాలను. 
అక్షరములను చూచుటకును, చదువుటకును ఒక నిశ్చిత స్థానము గావలెను. 
అప్పుడే అక్షరములను సరిగా చూచుట, చదువుట సాధ్యమగును. ఇంకా 
వినుము. కన్నులు ప్రకాశము, నిశ్చిత స్థానము ఇవన్నియును సక్రమముగా 
నుండియును మనస్సు సంబంధము ఆ కన్నులతో లేనప్పుడు కూడ కన్నులు 
చూడజాలవు. ఒకవేళ మనస్సు ఇతర కార్యములందు తగులుకొని యున్నప్పుడు 
కన్నుల ముందరి నుండి ఎ వస్తువైనను కదలింపబడినను కన్నులు దానిని 
చూడజాలవు. ఇది ఆందరికి అనుభవమే. చాలవరకిట్లు జరుగుచుండును. 
కన్నుల ముందరి నుండి ఏదో ఒక వస్తువు కదలింపబడినది. ఎవరో వచ్చి “నీవు 
ఆ వస్తువును చూచితివా?” అని యడిగినప్పుడు “ ఏమో నండి. నేను ధ్యానము 
నుంచలే”దని నీ వందువుగదా! 

ఇందిర : - బౌను! ఇన్ని ఉదాహరణములనిచ్చుటలో నీ ఉద్దేశ్యమేమి? 


అక్కా చెల్లెం[డ ధార్మిక చర్చ 6 


సువర్ణ : - ఇంకా నీకు అర్థము గాలేదన్న మాట. దీని అభిప్రాయమేమన, 
ఇం(ద్రియముల ద్యారా పరమేశ్యరుని తెలిసికొనజాలము. ఇంతేగాదు. 
ఇం[ద్రియములను కూడ ఇంద్రియముల ద్యారా తెలికొనలేము. ఐనను 
ఇం(ద్రియములున్నవని నమ్మవలసియే యుండును. అట్టిచో ఈశ్వరుని 
నమ్ముటయందే సందేహమెందుకు? 

ఇందిర : - ఇం(దైియములెట్లు తెలిసికొనబడును? 

సువర్ణ : - ఇంద్రియములను జీవాత్మ తన అనుభవము ద్వారా 
తెలిసికొనును. శబ్ద స్పర్శ రూప రస గంధముల జ్ఞానమును పొందినపుడు 
జీవాత్మ ఇం(ద్రియములు తనకు సాధనములుగా నున్నట్టును, వానితో తాను 
కార్యమును సాధించుకొనుచున్నట్టును తెలిసికొనును. 

ఇందిర : - ఈళ్వరుడెట్టు తెలిసికొనబడును? 

నువర్ష : - ఈశ్వరుడు కూడ అనుభవము ద్వారానే తెలిసికొనబడును. 

ఇందిర : - ఈశ్వరుని అనుభవ మెవరికి కలుగును? 

నువర్ల : - ఆత్మకు మాత్రమే పరమాత్మ అనుభూతి కలుగును. 

ఇందిర : - ఈయనుభూతి ఎప్పుడు కలుగును? 

సువర్ష : - మనస్సులోనుండి మూడు విధములగు దోషములు 
దూరమైనపుడు. 

ఇందిర : - ఈ మువ్విధములగు దోషములేవి? 

సువర్ణ : - “మలము, విక్షపము, ఆవరణ” మనునవియే ఆ మూడు 
దోషములు. 

ఇందిర : = దీనిని ఇంకా నిర్వచించి చెప్పుము. 

సువర్ష ; = మనస్సునందు ఇతరులకు హాని గలిగించు ఆలోచనలు. 
ఆత్మపైబడు పాపముల సంస్కారములు మలము, సదా విషయముల చింతన 
మొనర్చుట, మనస్సును స్థిరముగ నుంచని స్థితి విక్షేపము. నశ్వర (ప్రాపంచిక 
పదార్థముల అభిమానము అను తెరలు (పరదా) మనస్సుపై బడుటయ ఆవరణము, 

ఇందిర : = ఈ  మువ్విధములగు దోషముల నెట్టు దూర 

“మొనర్శుకొనగలము? 


7 -ఈశ్వరు డున్నాడా లేడా ? 


సువర్ల : - ఎనిని దూరమొనర్చుకొనుటకు 'జ్ఞాన కర్మ ఉపాసన'లను 
మూడు సాధనములత్యంతావశ్యకములు. 

ఇందిర : - జ్ఞాన కర్మ ఉపాసనల అభి[ప్రాయమేమి? 

సువర్ల : - ఏ పదార్హమెట్లు గలదో దానినట్టే తెలిసికొనుట, అనగా 
జడమును జడముగా, చేతనమును చెతనముగా, నిత్యమును నిత్యముగా, 
అనిత్యమును అనిత్యముగా తెలిసికొనుట జ్ఞానము. శరీరము, సమాజము, 
ఆత్మ ఎనియున్నతి కొరకు ఆపదార్థముల (ప్రాప్తికొరకు ప్రయత్నించుట కర్మ 
ఆ పదార్థముల వద్దకు చేరి వాని గుణములతో తన దోషములను సరిదిద్దుకొనుట 
ఉపాసన. ఒక మనుష్యుడు చలితో బాధపడుచున్నాడని యనుకొనుము. ఆ 
చలిని తొలగించుకొనుటకు అన్ని అవసరమని తెలిసినప్పుడు అతడు అగ్ని 
ప్రాప్తికొరకు ప్రయత్నము (కర్మ) నానర్భవలెను. తరువాత అగ్ని సమీపమునకు 
చేరి శీతల రూప దోషమును అగ్నీ గుణమగు ఉష్షముతో తొలగించుకొనవలెను. 
తాత్సర్యమేమన జ్ఞానముతో మలమును, కర్మ ద్యారా విక్షేపమును, ఉపాసన 
ద్యారా ఆవరణమును దూరమొనర్చ్భుకొనినప్తుడే పరమాత శ్రయొక్క అనుభూతి 
కలుగగలదు. 

ఇందిర : - అక్కయ్యా! ఇది చాల చిక్కుగా తోచుచున్నది. జ్ఞానముతో 
మలము,  కర్మద్వారా విక్షేపము, ఉపాసనచే ఆవరణ దోషములెట్లు 
దూరమగునో కాస్త వివరించి చెప్పమ్మా! 

సువర్ణ : - సకల (ప్రాణులు, సకల పదార్థములు నశించునవే. కావున 
ఇతరుల ఆధికారమును కాజేయు భావనను తొలగించుకొనుట ద్వారానే 
మలము యొక్క దోషము దూరమగును. ఒకని మనస్సునందు 'విక్షేపము' 
అనగా చంచలత్వము (ప్రాపంచిక పదార్థములను జీవనోద్దేశ్వముగ భావించి 
వానిని అనుభవించునపుడే ఉత్సన్నమగును. ప్రపంచమునందలి పదార్దములు 
వాస్తవముగా సాధనములు మాత్రమే. కాని సాధ్యములు అనగా బీవనోద్దేశ్యములు 
కావు. ఈ సిద్దాంతములను తెలిసికొని చేయబడు కర్మ మనుష్యుని 
'జలమునందలి కమలమువలె' ప్రాపంచిక మమకారమునందు లిప్రముగానీయదు. 
నిష్కామ కర్మచే 'విక్షేప' దోషము దూరమగును. మనుష్యుని మనస్సుపై 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 8 


అహంకారము లేక అభిమానము అను ఒక తెర యుండును. దానివల్ల నాతడు 
పరమాత్మ (ప్రసాదించిన ఈ వస్తువులన్నియు తనవియే అనుకొనును. నా 
ధనము, నా భార్య, నా బలము, నా రాజ్యము, నా అధికారము అను 
అభిమానముతో సాటి మానవులను బాధించుచుండును. నా కన్న గొప్పవాడే 
లేడని భావించును. ఐనను అతడు జ్ఞానపూర్వక కర్మలొనర్చుచు మనస్సు 
మరియు ఇం[ద్రియములను బయటి విషయములనుండి తొలగించి తన 
శక్తులను హృదయమునందు ఏకా[గ్రమొనర్చుకొని “పరమాత్మ నా సమీపమునందే 
యున్నాడు. నేనాయన సమీపమునందే యున్నా”నని తెలిసికొనినప్పుడు అతని 
అహంకారము అనగా 'ఆవరణ'మను దోషము దూరమగును. ఈ విధముగా 
మూడు దోషములను మూడు సాధనముల ద్యారా దూరమొనర్చుకొనుటకు 
నిరంతరము అభ్యాసమొనర్చినచో అది పరమాత్మ అనుభూతిని గలిగించును. 

ఇందిర : - అక్కయ్యా! చక్కగా వివరించి మనస్సునకు తృప్తి గలుగునట్లు 
నీవు చెప్పు పద్దతి నీచాతుర్యమును చాటుచున్నది. తెలియ కడుగుతాను. ఈ 
ప్రపంచమునకు ఈశ్వరుని ఆవసర మేమి? 

సువర్ష : - చెల్లెలా! ప్రపంచమునకు ఈశ్వరుని అవసరమేలేదా? 
వినుము. ఈశ్వరుడు లేకున్న ఈ విశ్వ మెట్టు నిర్మింపబడెడిది? ఈ పృథివి, 
జలము, అగ్నీ, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, తారాగణము, 
సముద్రములు, నదీనదములు, సరోవరములు, ప్రవాహములు, పర్వతములు, 
వనములు, ఉపవనములు, లతలు, తరువులు, గుల్మములు, పుష్పములు, 
ఫలములు, ఓషధులు, తేనె, సమస్త ఆహార ధాన్యములు, అనేక విధములగు 
వస్తువులు, అనేక విధములగు బుతువులు, మనుష్యులు, పశువులు, మృగములు, 
పక్ష్యాదులు, భూచరములు, జల చరములు, నుభయచరములు, జరాయుజములు, 
అండజములు, ఉద్భిజములు, స్వేదజములు మున్నగు అనేక విధములగు 
యోనులు మరియు నితర సమస్త పదార్థములను ఈశ్వరుడుగాక ఇంకెవరు 
చేయగలరు? 

ఇందిర : - ఈ పదార్థములను నిర్మించుటకు ఈశ్వరుని అవసరమేలేదు. 
నని స్వయముగానే నిర్మాణమైనవి ఎల్లపుడును ఉండగలవు. 


g -ఈశ్వరు డున్నాడా లేడా ? 


సువర్ణ : - విశ్యమునం దే పదార్హమైనను నిర్మాత లేకుండా నిర్మాణము 
కాదని నీకు తెలియదా? మిఠాయివాడు చేయనిదే మిఠాయిలు, వంటవాడు 
చేయనిదే వంటకములు, కుమ్మరి చేయనిదే కుండలు, కమసాలి లేకయే 
ఆభరణములు, దర్జీవాడు కుట్టకున్న మనము ధరించు ఉడుపులు మున్నగునవి 
స్వయముగానే నిర్మాణము కావలెనుగదా! మనుష్యులు నిర్మించిన ఏ వస్తువైనను 
సదా ఉండజాలదు. (ప్రతి పదార్థమునందు ఉత్పన్నమగుట, వృద్దియుగుట 
వృద్దియె పరిమితకాలము వరకు నిలిచియుండుట, మారుట, తరుగుట, చివరికి 
నష్టమై పోవుట అను ఈ ఆరు వికారములు జరుగుచునే యుండును. ఈ 
అత్యున్నత పర్వతములు, మహావృక్షములు అతికాయముగల పశువులు, 
మృగములు, మరియు విశ్యమందలి అత్యున్నత, అత్యల్పమగు వస్తువులన్నియును 
ఉత్సన్నమగును. వాని కాలము తీరగానే అవి నశించిక తప్పదని తెలిసికొనుము. 

ఇందిర : - పరమాత్మ ఎచ్చటను ఏ వస్తువునైనను చేయుచున్నట్టు 
కనబడుటలేదు. సకల పదార్థములు స్వయముగానే ఉత్పన్నమై కొంత కాలమునకు 
స్వయముగనే నష్టమై పోవుచుండుటను మనము చూచుచున్నాము. ఈ (క్రమము 
సదా నడచుచునే యున్నది. పృథివి, అగ్ని, జలము, వాయువు మరియు అనేక 
పరమాణువులు సిద్దముగా నుండి పరస్సరము కలిసికొని పదార్థముల ఉత్పత్తికి 
కారణమై కొంత కాలమునకు వీడిపోయినందున పదార్థములు నశించుచున్నవి. 
ఇందులో ఈశ్వర సంబంధ మేమున్నది? 

సువర్ణ : - నీ యాలోచన (భ్రమ పూర్వకముగనున్నది. పృథివి మున్నగు 
తత్త్వములు వాని పరమాణువులు, జడములు అవి కలుపబడనిదే స్వయముగా 
కలియజాలవు. వేరుచేయనిదే విడిపోజాలవు. కలుపుట, విడదీయుట ఈ 
రెండును విపరీత గుణములు. ఆవి జీవములేని ఏ జడ పదార్థములోను ఒకే 
- చోటనెట్టుండగలవు. ఏ జడ పదార్థమునందైనను ఎన్నో గుణము లుండవచ్చును. 
కాని రెండు విరుద్ద గుణములు మాత్రముండజాలవు. ఏ పదార్థమునందైనను 
కలిసిపోవు స్వభావమున్నచో కలిసిపోవుచునే యుండును. వేర్వేరుగా నుండు 
స్వభావమున్నచో అది ఎప్పుడును కలువదు. (ప్రకృతిలో కొన్ని కలిసియుండు 
స్వభావములు గలవి కాగా కొన్నిటి స్వభావము ' వేరుగ నుండు నన్నచో ఏ 


అక్కా చెల్లెం్యడ్ర ధార్మిక చర్చ 10 
వస్తువుల ప్రాబల్యముండునో ఆ వస్తువుల కనుకూలముగనె కార్యము జరుగును. 
ఒకవేళ కలిసిపోవు తత్త ముల (ప్రాబల్యమధికముగనున్న అవి జగత్తునకెప్తుడును 
హాని కలుగనీయవు. చెరచు తత్తముల (ప్రాబల్యమధికముగ నున్నచో అవి 
జగత్తునెప్తుడును ఏర్పడనీయవు. అట్టుగాక సమానముగా నుండు స్వభావము 
గలవేని రెండు తత్త్వములు గలిసినచోట రెండు తత్త్యములు విడిపోవును. లట 
నచో ఏ వస్తువుగూడ నిర్మాణముగాజాలదు. కాని ప్రపంచములో (ప్రతి వస్తువు 
నిర్మాణమగుట, స్థిరపడయుండుట, నష్టమైపోవుట చూడబడుచున్నది. 
ప్రకృతి తత్తములందు నీ వెన్ని గుణకల్పనలు చేసికొనినను నియమ 
పూర్వకముగా జరుగువాని ఉత్పత్తి, స్థితి, ప్రలయములలో ఈశ్వరుని 
'ప్రమేయములేనిదే సంభవముగాదు. జడ చేతనములందుగల భేదమేమనగా 
జడవస్తువు కార్యమును చేయనే చేయజాలదు. ఒకవేళ చేతనము సహాయముతో 
ఏదేని కార్యమొనర్చినను ఒకే విధమగు కార్యమును చేయుచుండగలదు. 
చెతన మనగా జ్ఞానముగలది. ఏ కార్యమైనను చేయుట, చేయకుండుట లేక 
విపరీతముగ చేయుటయనునవి చేతనముల స్వాభావిక గుణములు. 

ఇందిర : - ఏదేని వస్తువును నిర్మించువాడు ప్రత్యక్షముగా మనకు 
కన్పించును. ఆభూషణముల నిర్మాత కమసాలి, మట్టి పాత్రల నిర్మాత 
కుమ్మరి మున్నగువారు, గూళ్లను నిర్మించుకొను పక్షులు ఇవన్నియును 
మనకు కనిపించును. ఐతే ఈ సృష్టిని నిర్మించు పరమేశ్యరుడొకడున్నచో 
మనకు కనిపించెడి వాడే గదా! 

సువర్ణ : - నిర్మాత లేదా కర్త మనకెప్పుడును కనిపించడు. కమసాలి, 
మిఠాయి వాడు, కుమ్మరి మున్నగువారు కనిపించుననునది సంపూర్ణముగ 
అబద్ధము. ఎట్టందువేమో వినుము. కమసాలి, కుమ్మరి, మిఠాయి" 
చేయువారందరును రెండు వస్తువులతో నిర్మాణమైనవారే. అందొకటి భౌతిక 
శరీరము, రెండవది ఆమరమైన జీవాత్మ. శరీరము జీవాత్మ కేమగును? అది 
జీవాత్మ కార్యమొనర్చుట కొక సాధనము మా(త్రమే. జీవాత్మ ఈ శరీరరూప 
సాధనమును ఉపయోగించునప్పుడే అది ఏమైన చేయగలదు. ఒకవేళ ఈ 
సాధనమును ఉపయోగించనిచో ఏమియును సిద్దముగాదు. ఇప్పుడు 


44 ఈశ్చరు డున్నాడా eu 


కొంచెమాలోచించుము. కమసాలి, కుమ్మరి, మిఠాయి చేయువారల శరీరములు 
మనకు కాన్సించును. శరీరము కార్యమునొనర్చుట కొక యంత్రము మాత్రమె. 
అది పృథివి, జలము, అన్ని, వాయువు, ఆకాశములను వ 
నిర్మాణమైనది. కాని ఈ శరీరముచే కార్యమును చేయించు కర్తయగు జీవాత్మ 
మనకు కాన్సించలేదు. దాని శక్తులు సిమితము. కావుననే పరమాత్మ దానికొక 
'శరీరిమను సాధనము నిచ్చును. ఆదియే మనకు గాన్సించునది. పరమాత్మ 
అపరిమేయుడు, అనంతుడు, సర్వవ్యాపకుడు. ఆయన శరీరము మున్నగు 
అవయవములు లేకయే సమస్త కార్యములను చేయును. ఈ యిరువురు 
కర్తలును అనగా జీవాత్మ రూప అల్పజ్ఞుడగుకర్త మరియు పరమాత్మ రూప 
సర్వజ్ఞుడు, సర్వశక్తి మంతుడగు కర్త మనకు కన్పించరు. 

ఇందిర : - శరీరములేని పరమాత్మ ఈ (ప్రపంచము నెట్టు 
నిర్మించగలడు? శరీరములేక ఎ కార్యముగాని, (క్రియగాని కాజాలదు గదా! 

సువర్ణ : - ఇప్పుడు చర్చించుకొనుటకు మనమేర్సరచుకొనిన సమయము 
ముగిసినది. వంట వార్పుల పని చేసికొనవలెనుగదా! ఇంతటితో నేటి చర్చ 
సమాప్తము. రేపు మాట్లాడుకొందము. 

ఇందిర : - సరే! రేపే మాట్టాడుకొనవచ్చును. నమస్తే, 


శ 


' ఈశావ్యాస మిదం సర్వం యత్కిచ జగత్యాం జగతో | 
(యజా. 40 - 1) 
అణువు మొదలు (బ్రహ్మండముల వరకు గల ఈ గతిశీలమగు 


విశ్చమంతయు ఈశునిచే - అనంత (ప్రజ్ఞా సామర్థ్యములుగల ఒక 
అద్భుత నియామక శక్తిచే వ్యాప్తమైయున్నది. ఆ నియామక శక్తియే 
hos 





12 


ఈశ్వరుడు స్పష్టకర్తయా? 
రెండవ దినము: (ప్రాతఃకాలము 


ఇందిర : - టం! నిన్నటి ప్రశ్నకు సమాధానమిమ్ము. 

సువర్ణ : - చెల్లెమ్మా! “పరమాత్మకు శరీరమే లేనప్పుడు సృష్టిరచననెట్టు 
చేయగలడు? ఏలన. శరీరము లేనిదే ఏలాటి క్రియగాని, కార్యముగాని 
జరుగజాలదు గదా?” అనునదే గదా! నిన్నటి నీ ప్రశ్న? ఇదియును నీ భ్రమయే. 
చేతన పదార్థము తానున్న చోటినుండియే (క్రియ చేయుచు (క్రియనందించు 
చుండగలదు. అదిలేనిచోటనే శరీరము మున్నగు సాధనము లవసరము. 
చూడుము. నేనీ పుస్తకమును పైకి లేపుచున్నాను. దేనితో లేపితినో చెప్పుము. 


ఇందిర : - చేతితో 
సువర్ణ: - ఒకవేళ చేయిలేకున్నచో నేని పుస్తకమును లేపగలిగెడిదాననా? 
ఇందిర : - లేదు. 


సువర్ల : - మంచిది. చేయి పుస్తకమును లేపినది. మరి చేతినెవరు 
లేపినారు? 

ఇందిర : - చేతిని దాని శక్తియే లేపినది. 

సుపర్ణ : - ఇప్పుడు నేను నా శరీరమంతటిని కదలించుచున్నాను. దీని 
నెవరు కదలించిరో చెప్పుము. 

ఇందిర : - శరీరముకూడ తన శక్తివలననే కదలినది. 

సువర్ష : - శరీరము లేకున్న ఏ (క్రియయును జరుగదంటివిగదా! 
శరీరము లేకయే దీనికి కదలిక ఎట్టు కలిగినది? దిని వల్ల చేతనము, చేతన శక్తి 
ఎచ్చటెచ్చట నుండునో అచ్చటచ్చట దానికి శరీర మవసర ముండదని మనకు 
తెలిసినది. జీవాత్మ శరీరములోపల నున్నందున అది శరీరమును 
ores auger మరియు శరీరమునకు బయటనున్న పదార్థములలో 
శరీరము ద్యారా (క్రియను గలిగించును. ఏఆన అచ్చట బీవాత్మ లేచ నాననా! 


13 ఈశ్వరుడు సృష్టికర్తయా? 


పరమాత్మలోపల, బయట, సర్వత్ర వ్యాప్తమై యున్నాడు. కావ్సననే శరీరమునకు 
దాని యవసరముండదు. పరమాత్మ వశ్వమంతటను వ్యాపెంచియున్న 
కారణమున విశ్యమంతటిని క్రియాన్వితము చేయుచుండును. 

ఇందిర : - కుమ్మరి, కమసాలులవలె రూపముగలవారే రూపముగల 
వస్తువులను నిర్మెంతురు. కాని నిరాకారుడగు పరమాత్మ జగత్తునెట్లు 
నిర్మించగలుగును? 

సువర్ల : - రూపముగల కర్తలెవ్వరును మనలోపల నున్న వస్తువులను 
నిర్మింపజాలరు. వారు కేవలము బయటి వస్తువులను మాత్రమే నిర్మింప 
గలుగుదురు. బయటి వస్తువుల నిర్మాణమునకై కాలు సేతుల అవసర 
ముండును. కాని లోపలివానికి కాదు. పరమాత్మకు ఏ వస్తువుకూడ బయటలేదు. 
కావుననే ఆయనకు శరీర మనవనరము. మిఠాయివాడు తనకు 
బయటనుండువానినే చేయగలడు. ఒకవేళ వాడు తన శరీరమునందే చేయుట 
ప్రారంభించినచో వానిని తినువారెవ్వరు? అతనికి కాళ్ళు చేతులు మున్నగు 
అంగముల అవసర మేముండును? శరీరములోపల నుండు రసము, రక్తము, 
మాంసము, ఎముకలు మున్నగు పదార్థములు కాలుసేతుల సహకారము 
లేకయే నిర్మాణమగుచున్నవికదా? ఒక్క విషయము బాగా ఆలోచించుము. 
ఇం(ద్రియములు బయటివస్తువులనే చేయగలవు. బయటి వస్తువులను మాత్రమే 
చూడగలవు. ఒకవేళ లోపలి వస్తువులను చూడగలిగినచో మనగతి ఏమగునో 
తెలియునా? కన్నులు లోపలి మలమూత్రములను రక్త మాంసములను 
చూడగలిగినచో ఎంత అసహ్యము గలుగును? మన జీవితమే ఎంతో హేయముగా 
మారిపోవును. ఇంద్రియములు బయటి వస్తువులనే చూడగలవు. కావున నిది 
ఈశ్వరుని అపారకృపయే. 

ఇందిర : - నిర్మాత తాను నిర్మించిన వస్తువులందును వ్యాపకమై 
యుండును గదా గడియారములను చేయువాడు గడియారములను నిర్మించును. 
గడియారములు, వాని నిర్మాత వేరువేరుగానే యుందురు. కుమ్మరి కుండల 
నిర్మించును. పాత్రలు, కుమ్మరి వేర్వేరుగానే యుందురు. కాని పరమాత్మ 
సర్వత్ర వ్యాపించియుండును. సర్వమును నిర్మించుచుండును. ఇది ఎట్టు 


కా చక్షాల్యడ ధాత వంబరి? 14 
లా 


సాధ్యమగును? రెండవది కాళ్ళు చేతులు లేకయే జగత్తు ఎట్టు చేయబడగలదో 
నా కింకా తలకెక్కుటయేలేదు. 

సువర్ల : = గడియారముల నిర్మాత, కుమ్మరి మున్నగు వారు 
ఏకదేశీయులు. అల్పజ్ఞులగు కర్తలు మాత్రమే. వారి కర్భత్వ బాధ్యత, వారి 
నిర్మాణము ఆ పదార్థముల వరకే పరిమితము. వారు లేనిచోట వానితో 
సంబంధముగల [క్రియలే యుండవు. గడియారములను చేయువాడు వానిని 
సిద్దపరచినాడు. సిద్దపరచుట యనగా వాని చిన్నచిన్న భాగములను పరస్పరము 
కలిపి వానికి (క్రియాశక్తి నిచ్చినాడు. అతడు వాని భాగములను మాత్రమే 
పరస్పరము కలిపినాడు. కాని వానిని నిర్మించలేదు. ఆ సూక్ష్మ భాగములను 
నిర్మించు కర్తలు మరికొందరున్నారు. గడియారముల నిర్మాత వాని భాగములను 
కలుపునప్పుడు వానితోబాటు ఉండెను. ఉండనిచో ఆ భాగములు పరస్పరము 
చక్కగా కలిసికొని గడియార రూపమును ధరించజాలవు. ఇదే విధముగా 
భాగముల కర్త మరియు వాని క్రియ ఆ భాగములతో సంబద్దములై యున్నవి. 
ఒకవేళ అతడు ఆ భాగములతో సంబద్దుడుగ నుండకున్నచో భాగములు 
సిద్దము కాలేవు. ఇదే విధముగా ఏ లోహముతో భాగములు సిద్దపరచబడినవో 
ఆ లోహమును గనుల నుండి (త్రవ్వితీయువారు, దానిని కరిగించి పేభ్రపరచువారు, 
గని, కొలిమి, అందు కుపయోగపడు పనిముట్లు మొదలగు పరికరములు వారి 
వెంట నుండనిచో గనుల నుండి లోహము బయటికి రాదు. శుభ్రపరచబడదు. 
ఉద్దేశ్యమేమన: గడియారము నిర్మించుటయందు కేవలము ఒకే కర్తయొక్క 
హస్తము, మరియు సహాయము మాత్రమే యుండదు. అనేక కర్తల, క్రియల 
చేతనే ఆ గడియారము సిద్దమైనది. క్రియకు ఏ కర్తతో సంబంధముండెనో ఆ 
కర్త వానితోగూడ ఉండెను. ఇదే విధముగ మిఠాయివాడు, కమసాలి, కుమ్మరి 
మున్నగు కర్తల వ్యవస్థ గలదు. వారందరును తమతమ (క్రియలకు కర్తలై 
యుండిరి. ఇంకనూ మిగతా కర్తలెందరో గలరు. వారందరును ఆయా సామాగగిని 
సిద్దపరచిరి. మిరాయివాడు, కమసాలి, కుమ్మరిమున్నగువారు తమతమ క్రియలలో 


15 ఈశ్వరుడు స్సష్ణక యూ? 


సఫలురై వస్తువుల నిర్మించగలిగిరి. 

ఇపుడు తెలిసినదిగదా! మనుష్యుడు చేయు వస్తువునందు కేవలము 
ఆ వ్యక్తి హస్తమేగాదు. పలువురి చేతులును గలవు. అప్పుడే ఆ వస్తువు 
సిద్దమగుచున్నది. ఇట్రెందుకగునో తెలియునా? మనుష్యుడు అల్పజ్ఞుడు. 
అల్ఫశక్తిగలిగినవాడు. అతడు అనేక కర్తల సహకారము తిసికొనియే వస్తువులను 
నిర్మించగలడు. అట్టి కర్తలు తమతమ క్రియలతో గూడ నుందురు. గొప్పగొప్ప 
పనులను చేయుటకు ఆయా కర్తలు వాని వెంట నుండెదరు గదా! స్టూలాతిస్టూల, 
సూక్ష్మాతి సూక్ష్మ సృష్టిని నిర్మించుటయందు వాని కర్త పరమేశ్వరుడు ఆయా 
వస్తువులలో నుండవలెను గదా! స్పష్టియనగా కేవలము సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రములు, పర్వతములు, వృక్షములు, సము(ద్రములు, నదులు, మనుష్యులు, 
పశుపక్ష్యాదులు మాత్రమే కాదుగదా! ఇంకా మన ఊహకందని ఇతర అనంత 
సూక్ష్మ వస్తువులు గలవు. ఇవియన్నియు గలిసియే సృష్టి యనబడును. (శ్రద్దతో 
వినుము. ఐదు స్టూల భూతములు, ఐదు సూక్ష్మ భూతములు, ఐదు తన్మాత్రలు 
అనగా, శబ్ద స్పర్శ రూప రస గంధములు, అనేక రకముల అణువులు, 
పరమాణువులు కలిసియే ఈ సృష్టి నిర్మాణము జరుగును. ఒకవేళ వానిని 
సంధింపజేయువాడు వానివెంట నుండనిచో అవి అట్టి పదార్థముల రూపమును 
ధరించగలుగునా? (ప్రపంచమందలి సకల పదార్థములు (ప్రకృతియొక్క 
పరమాణువులతో సిద్దమైనవి. ఇంతవరకు (ప్రపంచములో ఆ పరమాణువులను 
పట్టుకొని కలుపగలిగినట్టి యంత్రమేదియును నిర్మింపబడలేదు. విభజింప 
జాలనంతటి సూక్ష్మ తత్త్యములే పరమాణువులు. అట్టి పరమాణువుల లోపలను, 
బయటను, సర్వత్ర పరమాత్మ విద్యమానమై యున్నాడు. కొవుననే ఆయన 
వానిచే సూక్ష్మాతి సూక్ష్మము, స్టూలాతి స్టూలమునగు జగత్తును నిర్మించును. 
ప్రపంచమందలి జడ పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మములైనవి పరమాణువులే. 
పరమేశ్వరుడు వానికన్నను అనేక రెట్టు సూక్ష్మమైన వాడు. కావుననే ఆయన 
పరమాణువులందును వ్యాష్తమైయుండి వానిని నియం(త్రించుచున్నాడు. ఒకవేళ 
వ్యాపకుడుగాకున్నచో ప్రపంచమందలి మనుష్యులు మున్నగు ప్రాణులు ఇతర 
కర్తల క్రియల ఆ(శ్రయమును పొందునట్లు ఆయన కూడ సృష్టి నిర్మాణములో 


అక్కా చెల్తెండ్ర ధారి శక చర్చ 16 


ఇతర కర్తల [క్రియలను ఆశయించవలసి యుండును. ప్రతి కర్తయు తన 
బాధ్యత యుండునంత వరకు తన (క్రయలందు వ్వాప్రమై యుండునని 
బుజువైనది. ఇక “నిప్పుడు కాళ్ళు చేతులు లేనిదే వస్తువుల నిర్మాణ మెట్టు 
జరుగగల”దను ప్రశ్న మిగిలిపోయినది. కాళ్ళు చేతుల ద్వారానే సకల పదార్థముల 
నిర్మాణము జరిగిన దని నమ్మిన ఈ యన్నిటి నిర్మాణమొనర్చు కాళ్ళుచేతులెట్లు 
నిర్మాణమైనవి? అవికూడా చేయబడినవే కదా! అవి కాళ్ళు చేతులు లేకుండానే 
నిర్మాణమైన వని తలచినచో ఇతర పదార్దములు కూడా కరచరణములు 
లేకుండగనే ఎందుకు నిర్మాణము కాకూడదు? తల్లి గర్భమునందు నిర్మాణమగు 
శిశువు కాళ్ళు చేతుల సహకారముతోనే నిర్మాణమగుచున్నదా? ప్పధివిపై నానా 
(ప్రకారముల అంకురము లుత్సన్నమై వృక్షముల రూపము ధరించుచున్నవి. 
అట్లు కరచరణముల సహకారముతోనే జరుగుచున్నదా? వినుము. ఈ కాళ్ళు 
చేతులు కాళ్ళు చేతులతో సంబంధముగల వస్తువులను మాత్రమే నిర్మించగలవు, 
ఇతర వస్తువులను నిర్మింపజాలవు. ఈ కాలు సేతులు చిన్నచిన్న కీటాణువులు. 
ఈగలు, దోమలు మున్నగువానిని వాని సూక్ష్మాంగములను నిర్మించగలవా? 
మనుష్యాది (ప్రాణులు నివసించుచున్న ఈ భూమి పరిధి (25000) మైళ్ళు 
గలదు. ఇంతకన్నను అనేక లక్షల కోట్ల రెట్లు పెద్దవియెన సూర్యుడు, బృహస్పతి 
మున్నగు (గ్రహములున్నవి. ఇవన్నియును కాళ్ళు చేతుల సహాయముతోనే 
నిర్మింపబడినవా? ఈ సమస్త పదార్థములను నియమ పూర్వకముగా ఎ 
యితర సహాయము లేకయే చేయువాడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడునగు 
పరమాత (యే. ఆయనయే సకల పదార్థములను సృష్టించి నియమ పూర్వకముగ 
నడుపుచున్నాడు. | 

ఇందిర : - అక్కయ్యా! నీవు ఏదో యొక (క్రొత్త విషయమును 
తెలుపుచునే యున్నావు. ఇప్పుడు నియమ పూర్వకముగా ఏ కార్యము 
నడచుచున్నది? మరి ఎవి నియమ పూర్వకముగా నిర్మింపబడుచున్నవి? 
ఒకచోట మహోన్నత పర్వతములు, ఒకచోట ఆగాధమగు లోయలు, మరొక 
చోట భయంకరమగు అరణ్యములు, ఇంకొక చోట వేలమైళ్ళ విస్తారమగు 
ఇసుక ఎడారులు, మహావృక్షములు, చెట్లు, ముళ్ళపాదలు, మహాసము(ద్రములు, 


i7 ఈశ్వరుడు సృష్టికర్తయా? 


నదీ నదములు, ఎత్తు పల్లములు- ఎవి నియమ పూర్వకముగా నున్నవి? 
అసమముగా, ఆసంబద్దముగా, ఏ నియమము లేకుండానే సృష్టి నిర్మాణము 
జరిగినది. నియమ పూర్వకముగా జరుగు కార్యము ఒక పద్దతిలో నుండవలెను 
గదా! మనుష్యుడు నిర్మించు గృహమును చూడుము. నియమ పూర్వకముగా 
వరండా, వాకిలి, గదులు, స్నానశాల స్యాధ్యాయశాల, పాకశాల, భోజన శాల, 
శౌచాలయము మున్నగు వాని వ్యవస్థ సక్రమముగనుండును. తోటవాడు 
(మాలి) తోటను పెంచును. దాని యందు మడులు, గుంతలు, కాలువలు, 
కుండీలు, తొట్లు ఆనేక రకములు పూలచెట్లు, పండ్లచెట్ట్లు మున్నగు వానిని 
[క్రమముగా నాటును. కొట్టుఅధిపతి తన దుకాణమునందు సకల సామగ్రిని 
నియమపూర్వకముగ పేర్చి యుంచును. మనుష్యుని కార్యమునందీ నియమము 
కాన్సించున్నది. కాని నివు అవ్యవస్థితముగా, (క్రమ విరుద్దముగానున్న ఈ 
సృష్టిని నియమ పూర్వకమని చెప్పుచున్నావు. ఇది ప్రత్యక్షమునకు విరుద్దము. 
నా దృష్టిలో ఈ సృష్టియందు నియమమేలేదు. నీవేమందువు? 
సువర్ణ : - సృష్టియందే నియమము లేదనుట నీ యజ్ఞానము మాత్రమే. 

సూర్యుడు పూర్వ దిశయందే ఉదయించి పశ్చిమ దిశయందే ఏల ఆస్తమించును? 
పళ్ళిమ దిశ యందేల ఉదయించడు? ఇది నియమము' కాదా? మనుష్యుడు 
నిర్మించిన ఉత్తమోత్తమ గడియారము అప్పుడప్పుడు వేగముగను, మందముగను 
నడుచుచుండును. కాని పరమాత్మచే నిర్మింపబడిన సూర్యరూప గడియారము 
ఒక్కక్షణమైనా వెనుకాముందు గాకుండా! ఎక్కువ తక్కువలు లేకుండ నడచును. 
చంద్రుని హెచ్చు తగ్గులు, చంద్రుడు పూర్ణముగా గాన్సించుట, కనుమరుగగుట 
మున్నగునవి ఎంత నిత్వమైనవో ఎంత నియమ బద్దమైనవో చూచుచుందువుగదా! 
ఆట్ట నియమ పూర్వక నడకవల్లనే వర్షములు, సూర్య చంద్ర (గహణములెప్పుడు, 
ఎట్టు ఎచ్చట జరుగునో ఒక్క నిముషమైనను వెనుకాముందు గాకుండా 
లెక్కలు వేసి చెప్పగలుగుదుము. ఇదే విధముగా (గ్రహ, ఉప(గహముల 
విషయము గూడ. కొంచెమాలోచించుము చెల్లెలా! మామిడి విత్తనమునుండి 
మామిడి చెట్టు, శనగ విత్తనమునుండి శనగమొక్క ఎందుకుత్పత్తి గావలెను? 
మామిడ విత్తనమునుండి కొబ్బరి చెట్టు, శనగ గింజ నుండి కందిమొక్క ఏల 


అక్కా చెల్లం(డ్ర ధార్మిక చర్చ 18 


మొలవగూడదు? బాలురుత్నన్నమై, మొదట యువకులై తరువాత ముసలి వారేల 
యగుదురు? మొదట ముసలివారై తరువాత యువకులేల కాకూడదు. కన్నులు 
చూచునేగాని వినకపోవుట కేమి కారణము? ముక్కు వాసన తెలిసికొనునేగాని 
చూడలేదెందుకు? ఈ యన్నిటి వెనుక ఈశ్వరుని దృఢ నియమము గలదు. 
ఈ అత్యున్నతములు, దృఢములునగు కొండలు, పర్వతములు, సముద్రములు, 
సరస్సులు, తటాకములు, మహారణ్యములు, వృక్షములు, పొదలు, మున్నగునవి 
నియమ బద్దముగా లేవని యనుకొనుట కేవలము ని యజ్ఞానము మాత్రమే. 
నీవు నీ బుద్దిని నీ కొలతతోనే కొలుచుకొనుచున్నావు. తనకు తెలియని 
విషయములు దోషపూరితములని తలచుట ప్రపంచ స్వభావము. ఒక చీమ 
మనుష్యుని తలపై ఎక్కి తల వెంట్రుకలందు దూరి, అటునిటు వెంట్రుకలందు 
తిరిగి మనుష్యుని శరీరమెంత నియమ రహితముగానున్నది? తలపై 
ఆరణ్యమువలె చెట్టు, పొదలు, గడ్డగాదము నిరడి యున్నదని, తలనుండి 
(క్రిందికి దిగి నొసటిపైకి చేరి ఇదంతా శుద్దమగు మైదానముగా నున్నదని ఇంకా 
కొంత (క్రిందికి దిగి కనురెప్పలపై చేరి ఇచ్చట అన్నీ ముళ్ళ పొదలేనని, ఇంకా 
క్రిందికి దిగి కనుగుంతలను చూచి అబ్బో! ఇచ్చట పెద్ద కందకములున్నవని, 
ముక్కు పైకెక్కి ఇచ్చట మహాపర్వతమున్నదని, నాసికా రం(ధ్రములను చూచి 
ఇచ్చట పెద్ద సారంగములు (త్రవ్వబడినవని, ఇంకా కొంచెము దిగి వచ్చి 
మీసములలో చిక్కుకొని నేను మహా ఘోరారణ్యమునందే చిక్కుకొనినాననీ 
తన బుద్దియను కొలతతోనే చమ మనుష్యుని శరీరమును కొలతలు వేసికొని 
ఇదే మాత్రము నియమ బద్ధముగా లేదని యనుకొనినట్టు మూర్చులు ప 
నియమమునే శంకింతురు. ఇది సరిగాదు. 

ఒకవేళ మనుష్యుని శరీరమును చీమభావించిన బుద్దికనుకూలముగా 
మార్చివేసినచో మనుష్యుడు మనుష్యుడుగా నుండగలడా? అప్పుడు వాని 
సౌందర్యము, జ్ఞాన కర్మేంద్రియముల వ్యవహారము నియమ పూర్వకముగ 
నడువగలదా? ఎన్నటికిని నడువజాలదు, రెండవ ఉదాహరణమును చూడుము, 
ఒక కార్మిక నిపుణుడు (శిల్పిజఇంజనిరు) ఒక గొప్ప యంత్రమును సిద్దపరచినాడు. 
అందెన్నియో చిన్న, పెద్ద యంత్ర భాగములనమర్చినాడు. ఆ యం|త్రములో 


శవాల చాల 


లాది భాగము లున్నవి. ఒక అజ్ఞాని ఆ యంత్రమును, దాని భాగములను 
చిన వాడెంత మూర్చుడు. అతని కేమాత్రము 


వ | 7 
కొని పొడవు, కొసి కురచ, మరికొన్స్‌ వంకరగా, కొన్ని గుం([డ్రముగా, మరికొన్ని 
రేకు బద్దలుగా, ఇంకా కొన్ని బుడిపెబుడిపెలుగా ఎంత ఆసహ్యముగా నున్నవి? 
ఇందనేక ద్‌ షములున్నవన చెప్పును. ఇప్పుడు చెప్పుము. ఆ వ్యక్తి ఆలోచించిచే 
అనినాడా? ఇట్లనేక రకములగు ముక్కలను కూర్చినందుననే ఆ యం(త్రము 
ఆనుకూలముగా నడువగలదని వానికి తెలియునా? ఏ మాత్రము తెలియదు. 
పరమాత్మ, మరియు నాతని సృష్టియును ఈలాంటిదే. ఈ సృష్టి రూప 
యం(త్రమునండును ఒకచోట మహోన్నత పర్వతములు, ఒకచోట చిన్నచిన్న 
కొండలు, ఒకచోట మహా అగాధమగు సము[ద్రములు, ఇంకొక చోట నదులు, 
వాగులు, వంకలు, వనములు, ఉప వనములు, మహారణ్యములు, చిట్టడవులు, 
సరస్సులు, లోయలు మున్నగున వెన్నియో నున్నవి. ఈ సృష్టి రూప యంత్రము 
మహా ప్రయోజనకరముగనున్నది. ఇందు జీవుల కళ్యాణ మున్నది. అజ్ఞానులకీ 
సృష్టిరూప యం(త్రభాగములు మోటుగా, నియమ విరుద్ధముగా. గాన్పించును. 
ఏలన వారికి ఈ స్పష్టియొక్క ప్రయోజనముగాని, సృష్టిరూప యం(త్రమునందలి 
పర్వతములు, సముద్రములు, లొయలు, అరణ్యములు, మున్నగు భాగముల 
ఉపయోగముగాని తెలియదు. 

ఇక నీ విచ్చిన తోట మాలి, దుకాణమువాని ఉదాహరణము అతి 
అలి)మైనది. కావుననే వీవు దానిని శీఘ్రముగ, సులభముగ తెలిసికొనగలిగినావు. 
సృష్టి నియమములు ఇతి విశాలములు, ఆతి సూక్ష్మములు నైనవి. వానిని నీవు 
సులభముగ తెలిసికొన జాలవు. కొంత సూక్ష్మముగ ఆలోచించుము. 
ప్రపంచమందలి మనుష్యులు ఎ మస్తిష్కముద్వారా నియమముల నేర్చరతురో 
ఆ మస్తిష్కము కూడ ఆ సర్వనియామకుడగు పరమేశ్వరుడు చేసినదే గదా! 
ఆయనయే ఈ సృష్టియొక్క అసంఖ్యాక నియమముల నేర్చరచినాడు. ఈ 
సృష్టి నియమములు లేనిచో పరమాత్మ నెవరు నమ్ముదురు? ఆయన ఆచలమైన 
దృఢమైన, నిత్యమైన నియమములే సృష్టికర్తయగు పరమేశ్వరుని అస్తిత్వమునకు 


అక్కా చెల్లైెం[డ్ర థార్మిక చ శే 20 


(ప్రమాణములు, 

ఇందిర :- మంచిదక్కయ్యా! సృష్టిని పరమేశ్వరుడే రచించినాడు, మరి 
యా పరమేశ్వరు నెవరు సృష్టించినారు? 

సువర్ల : - నిర్మాణ పదార్థములే కార్యములగును. వానికి ఉపాదాన 
కారణము మరియు కర్తయొక్క అవసరముండును. ఈశ్వరుడు చేయబడు 
పదార్థముగాదు. ఆయన అనాది మరియు సనాతనుడు. కావున “ఈశ్చరునెవ్వరు 
చేసి'రను ప్రశ్చయే యుండదు. ఎవడు స్వయముగా కర్తయో ఆయనకు కర్త 
యెవడుండును? ఒకవేళ కర్తకు కర్తయున్నప్తుడాతడు కర్తగా ఎట్టుండును? 
కారణముగానే నిలుచును. స్వతంత్రుడగువాడే కర్త. నిర్మింపబడిన వేవియును 
కర్తలు గాజాలవు. కర్తలనబడు మనుష్యాది (ప్రాణుల శరీరములు కర్తలుగావు. 
అవి సాధనములు మాత్రమే కర్త ఆత్మయే. 

ఇందిర :- కర్తకు కర్తయుండనిచో పోనిమ్ము. కాని మనము 
ఈశ్వరునెందుకు నమ్మవలెను? మనమాతని స్తుతి ప్రార్థన ఉపాసనలు 
మరియు భక్తినేల చేయవలెను? మన జీవితములకు వానితో సంబంధమేమి? 

సువర్ల : - ఈ విషయములను గూర్చి రేపాలోచింతము. 


స్తో 


'హిరణ్యగర్భ: సమవర్త తాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీతొ 
(యజు. 17-4) 
సృష్టికి పూర్వము (ప్రలయకాలమున) సూర్యాది జ్యోతిస్సులను 
బీజరూపమున తన గర్భమున ధరించిన హిరణ్యగర్భుడు (పరమేశ్వరుడు) 
ఉండెను. అతడే సృష్టిలోని సమస్త పదార్థములను ఎవరి సహాయము 
లేకనే సృజించి పాలించుచున్నాడు. అతడు ఒక్కడే. 











21 
ఈశ్వర భక్తి ఏలచేయవలయును? 
(మూడవ దినము (ప్రాతః కాలము) 


ఇందిర : - అక్కయ్యా! నిన్నటి నా శంకకు సమాధానమిమ్ము. 
సువర్ల: “ఈశ్వరుని భక్తినేల చేయవలెను? ఆయననుస్తుతించి, ప్రార్జించ 
ఉపాసించుట వలన కలుగు లాభమేమి? అనునదేగదా! నిన్నటి నీ ప్రశ్నః 
మంచిది వినుము. 'ప్రపంచమందలి (ప్రతి పదార్థము తన సన్నిధి, లేక కేంద్రము 
వైపునకు పోవుటకు ప్రయత్నించును. ఈ నియమము జడములు, చేతనములను 
రెండు విధములగు పదార్థములకును వర్తించును. అగ్ని జ్వాలలు నిరంతరము 
పై దిశకే పోవుచుండును. ఏలన అగ్నికి కంద్రమగు సూర్యుడు పైన యుండును, 
మట్టిగడ్డను నీ వెంత శక్తితో పైకెగరవేసినను అది సదా తన భండారమగు 
పృథివివైపునకే వచ్చును. సూర్యుని కిరణములు సముద్ర జలములను ఆవిరిగా 
మార్చి గాలిలో కలిపివేయును. ఆ యావిరియే మేఘములుగా మా€ 
జలరూపమున మరల నదీ నదముల ద్వారా సము(ద్రమునకే వచ్చి చేరును. ఇ? 
విధముగా ఇతర పదార్థములందును జరుగుచుండును. ప్రపంచమందలి (ప్రక 
పదార్థమునకు తనదైన ఒక కేంద్రముండును. జలముల కేంద్రము సముద్రము 
అగ్ని కేంద్రము సూర్యుడు. ఘటాకాశ, మఠాకాశముల కేంద్రము బృహదాకాశము 
ఇదే విధముగా (ప్రపంచ జ్ఞానమునకు కేంద్రము పరమాత్మ. మనుష్యునక 
లభించిన జ్ఞానము పరమాత ద్వారానే కలిగినది. చదివించనిదే ఏ మనుష్యునక 
జ్ఞానమును పొందు యోగ్యత కలుగదు. ఒక వేళ మనుష్యునికి చదివించకున్నన 
జ్ఞానము లభించగలదని యెంచినచో పాఠశాలలుగాని, కళాశాలలుగాని 
విశ్శవిద్యాలయములుగాని, అధ్యాపకుల ఆవశ్యకతగాని ఉండకపోవును. త్‌ 
దండ్రులు తమ పిల్లలకు (ప్రారంభమున మాట్లాడ నేర్పుదురు. పదార్థము: 
పరిచయమును గలిగింతురు. ఇవి కాసులు, ఇవి రూపాయలు, ఇవి నోట్లు, ఇ! 
పాలు, నీళ్ళు, ఇది రొట్టె, ఇతడు చిన్నాయన (బాబాయి), ఇతడు అన్న 
తమ్ముడు, అక్క, చెల్లెలు మున్నగు వేలాది వస్తువుల పరిచయమును గలిగింతుర 
ఆ బాలురే పాఠశాలలందు చేరి గురువుల ద్యారా ప్రపంచమందలి అనే. 
విషయములు తెలిసికొందురు. వారి ద్వారానే చదువుట, చేరుచుండును 


ఆకా, చెల్తేం(డ ధార్మిక చర్చ 22 


వ్రాయుటను కూడ నేర్చుకొందురు. 

ఈ తల్లదం[డ్రుల మరియు గురువుల జ్ఞానముకూడ వారి స్వంతము 
కాదు. వారు కూడ వారి తల్లి దండ్రులు, గురువులు మున్నగు వారి ద్వారానే 
నేర్చుకొని యుండిరి. ఇదే విధముగా ప్రతి వ్యక్తియు మరియొకని ద్వారా 
నేర్చుకొనుచు వచ్చెను. “అట్టిచిసృష్ట్యాదిలో మానవులు ఏ మాతా పితరులద్యారా 
గురువులద్వారా జ్ఞానమును సంపాదించుకొనిరి? ఏలన వారికి పూర్వమెవ్వరును 
లేకుండిరిగదా!” అను ప్రశ్న ఉదయించును. సమాధానమేమన సృష్ట్యాదిలో 
మానవులు పరమాత్మద్యారా జ్ఞానమును పొందియుండిరి. అప్పుడు “పరమాత గ 
జ్ఞానమునెట్లొసగెను. ఆయనకు శరీరమే లేనప్పుడెట్లు చదివించెను?” అను 
ప్రశ్న సైతము కలుగగలదు. దీనికి సమాధానమేమనగా జ్ఞానము నిచ్చుట; 
మరియు చదివించుటలో భేదము గలదు. చదివించుట శబ్దముల ద్వారా 
జరుగును. జ్ఞానమనునది ఆత్మయందీయబడును. పరమాత్మ సర్వవ్యాపకుడగు 
కారణమున సృష్ట్యాదియందు సృష్టించబడిన మానవులందును వ్యాప్తమై యుండి 
తన జ్ఞానమయ శక్తితో “అన్ని, వాయువు, ఆదిత్య, అంగిరు"లను నలుగురు 
బుషుల ఆత్మలందు జ్ఞానమును ప్రకాశింపజేయును. ఆ బుషులే శబ్దముల 
ద్వారా విశ్యమందలి ఇతర మానవులను చదివింతురు. వారికి జ్ఞానము నిత్తురు. 
అప్పటినుండియే చదువుట, చదివించుటయను (క్రమము సాగును. పరమాత్మ 
సృష్ట్యాదియందు బుషులకు జ్ఞానము నీయనిచో “చదువుట, చదివించుట” 
యను (క్రమము నడువకపోవును. ఇందువల్ల సిద్దించినదేమన, మనుష్యులు 
నేర్చిన జ్ఞానమంతయును వారికి పరంపరగా లభించినది. వారు పరమాత్మ 
సృష్టించిన సృష్టిని జూచి, పరమాత్ముడిచ్చిన బుద్దినుపయోగించి జ్ఞాన 
వికాసమునొనర్భ్చికొనినారు. మానవుడు జ్ఞానమును వికసింపడేసికొనగలడేకాని 
ఇతరులు ఆతనికి జ్ఞానము నొసగనిదే స్తయముగ దానిని ప్రాప్రించుకొనజాలడు. 
మొదట పరమేశ్వరుడు బుషుల హృదయములలో బీజరూపమున 
జ్ఞానమొసగును. తరువాత వృక్షరూప వికాసము బుషుల ద్వారా, 
విద్యాంసులద్యారా జరుగును. ఈ నియమమే అఆనాదినుండి గలదు. సదా 
ఉండగలదు. (ప్రపంచమందలి (ప్రతి వస్తువు తన కేంద్రమునకే చేరదలచును. 


[గం 
కం, 


ఈశ్వర భక్తి ఎల చేయవలెను? 


అనిగదా చెప్తుచుంటిని. అదే విధముగా చెతనుడు, అల్పజ్ఞుడునగు జీవాత్మ 
నకు జ్ఞానకేం[ద్రమైన, న పరమాత్మను ఎందుకు చేరగోరడు? 

జీవాత్మగూడ పరమాత్మను చేరగోరును. ఎలన ఆతని వికాసము, మరియు 
ఉన్నతి పరమాత్మ లేనిదే జరుగదు. జడము ద్వారా జడము, చేతనము ద్వారా 
చేతనము వికాసమునొందును. ప్రపంచమునందలి ఏ జడ పదార్ధము ద్యారానైనను 
చేతనమగు జీవాత ్మ ఉన్నతి జరుగజాలదు. జ్ఞానపూర్వకముగా ఉపయోగించు 
కొనినచో జడ పదార్థముల ద్వారా జడమగు శరీరము తప్పక ఉన్నతినొందును. 
అజ్ఞాన వశమున జీవాత్మ ప్రపంచ పదార్థముల ద్యారానే ఉన్నతికి ప్రయత్నించును. 
కాని ఆతని ఉన్నతి జరుగదు. అశాంతియే మిగిలిపోవును. 

మనుష్యునికి ప్రపంచమునగలుగు దుఃఖములన్నియు అతని ఆజ్ఞానము 
వల్లనే కలుగును. జీవాత్మకు పదార్థముల వాస్తవికత తెలిసినచో దుఃఖమనునదే 
యుండదు. జీవాత్మపై దుఃఖముల మరియు బంధనముల ఆవరణము అవిద్యను 
విద్యగా, అసత్యమును సత్యముగా, జడమును చేతనముగా నెంచుచుండునంత 
వరకే యుండును. జ్ఞాన భండారమైన పరమాత్మయే సుఖముల భండారము. 
ఆతని యందు తప్ప సుఖమనునది ప్రపంచమునందలి ఏ పదార్థమునందును 
లేదు, ఉండదు. ఒక వేళ ప్రపంచ పదార్థములందు సుఖముండినచో ప్రపంచమంతా 
సుఖమయముగ గాన్ఫించెడిది. కాని అట్టు లేదు. ప్రపంచమందలి ప్రాణులన్ని 
యును సుఖమునే కోరుచున్నవి. కావున ఏ ప్రాణియు సుఖముగా లేదని దీనివల్ల 
ధృవపడుచున్నది. ఒకవేళ ఉండినచో ఉన్న దానినే మరల ఎందుకు కోరెడిది? 
కావున సుఖ ఆనందముల కొరకు ఈళ్వరుని భక్తి స్తుతి ప్రార్థనలు సలిపిన 
అతని యెడ ప్రీతి యేర్సడును. అదియే మానవుల జీవనోద్దేశ్యము. మానవుడెట్లెట్లు 
పరమాత్మయొక్క భక్తి (ప్రార్థనోపాసనలను శుద్ద మనస్సుతో చేయుచుండునో 
అట్టట్లే ఆతడు ఈశ్వరుని సన్నిధికి చేరుకొనుచుండును. చివరకు సమస్త 
దుః :ఖములనుండి, బంధనముల నుండి విముక్తుడై పరమానందమును 
బడయును, 

ఇందిర : - (ప్రపంచమందలి పదార్థములందు సుఖములేదను మీ 
మాటను నమ్నజాలకున్నాను. (ప్రపంచ పదార్లములందు సుఖము లేనిచో సకల 


అక్కా చెల్లెం్యడ్ర ధార్మిక చర్చ D4 


ప్రాణులు ప్రాపంచిక పదార్థములనేల కోరుచుండును? ధనములో సుఖములేనిచో 
(ప్రజలు మన్ను మిన్ను గానక దానివెంట పరుగెడుతున్నారు. ఎంత 
సమకూర్చుకొనినను తృప్తిపడకున్నారు. భోజనమునందు సుఖములేనిచో 
ప్రాణులు భోజనమునేల కోరుచుండును? వ(స్రములందు సుఖములేకున్న 
లోకులు రకరకముల విలువైన వ(స్తములనేల ఎగబడి కొనుచుందురు? 
గృహములు, భవనములందు సుఖములేకున్న లోకులు ఒకరికన్న మరొకరు 
ఉన్నత హర్మ్యముల నేల నిర్మించుకొనుచుందురు? యథార్థముగా (ప్రాపంచిక 
ప్రతి పదార్థమునందును సుఖమున్నది. కావుననే మానవులు వానిని సమకూర్చు 
కొనుచున్నారు. దానిని వదలుకొనదలచుటలేదు. పదార్థముల సంయోగమందు 
ఎంత సుఖమో, వియోగమునందు అంత దుఃఖము గలదని భాఎంచుచున్నారు. 
కావున (ప్రాపంచిక పదార్థములందు సుఖములేదని నమ్ముటెట్లు? 

సువర్ణ : - సోదరీ! ప్రాపంచిక పదార్హములందు సుఖాభాసమేగాని 
అందువాస్తవమగు సుఖములేదు. అనగా సుఖమున్నట్టు మనకు గాన్సించును. 
సుఖమనునది (ప్రతి మనుష్యుని ఆత్మయందే యున్నది. మానవుడు 
'ప్రపంచమందలి ఒక పదార్థమును.వాడుకొనగా సుఖానుభూతి కలిగెనేని ఆ 
సుఖము ఆ పదార్థము వల్లనే లభించినదని యనుకొనును. కాని వాస్తవముగ ఆ 
పదార్థముద్యారా సుఖము గలుగలేదు. దానియందే ఆతని చిత్తైకాగ్రతవల్లనే 
ఆతనికి సుఖానుభూతి కలుగుచుండును. ఎట్లనగా, శునకము తన్మయత్వముతో 
ఎముకలు కొరకుచున్నప్పుడు దాని దవడలు చీల్చుకొని అందుండి రక్తము 
ప్రవించును. కొరుకుటలోతల్లీనమైన శునకము రక్తము ఎముక నుండియే 
వచ్చుచున్నదను అనుభూతి నొందును. అట్లే మానవుడు (ప్రాపంచిక వస్తువుల 
సేకరణల్‌ తల్లీనమై యుండుటవల్లనే సుఖము కలుగుచున్నదని తలచును, 
కొని అది నిజముకాదు. ఎముకయందు రక్తము లేనట్లే (ప్రాపంచిక వస్తు 
సముదాయమునందు సుఖము లేదు. ఆట్లనుభూతి మాత్రము గలుగును, 
సుఖమనునది తనయందే గలదు. దృఢచిత్తులై స్వాధ్యాయము నొనర్భువారే 
యథార్థముగా దీని యనుభూతిని పొందగలుగుదురు. ధనమునందే 
సుఖముండునని తలచినచో ఏ ధనికుడును దుఃఖితుడు గాకుండెడివాడు. ఎన్ని 


25 ఈశ్వర భక్తి ఎల చేయవలెను? 


చింతలు, దుఃఖములు, భయములు ధనికుల కుండునో అన్ని నిరనులకుండవు. 
ధనవంతుడొకడు రోగములతో దుఃఖములపాలై ధనముతో మందులను 
మాత్రము కొనగలడేకాని ఆరోగ్యమును మాత్రము కొనలేడు. ఇట్లే మూర్చుడు 
జ్ఞానము పొందుటకు ధనముతో అనేక ధార్మిక (గ్రంథములను కొని బీరువాలందు 
చక్కగా అమర్చిపెట్టి అధ్యాపకుని ఏర్పాటు చేసికొనగలడు. కాని విద్యను, 
జ్ఞానమును మాత్రము ధనముతో కొనజాలడు. పరిశ్రమ, దిక్ష ద్యారానే విద్య 
ప్రాప్తించగలదు. అట్లే ధనముతో ఇష్టమైన భోజన పదార్థములను కొనుక్కోగలడు. 
కాని ఆకలిని మాత్రము కొనలేడు. మానవుడు ప్రపంచమునందున్నాడు. ఆతని 
వద్ద లక్షల కోట్ల సంపత్తిగలదు. ఐతేనేమి? కేవలము వంద (గ్రాముల పాలు, 
బియ్యమునైనను జీర్షించుకొనలేడు. ఇప్పుడు చెప్పుము. ఒకవేళ భోజనమందే 
సుఖము గలదని తలచినచో రెండు రొట్టెలు తినుట యందెట్టి సుఖముగలదో 
10, 12 రొట్టెలు తినుట వల్ల అన్నిరెట్ట సుఖముండవలెనుగదా! అట్టు జరుగుటలేదు. 
అన్ని రెట్లు కష్టమధికమగుచున్నది. డాక్టరు, లేక వైద్యుని వద్దకు పరుగెత్తవలసి 
వచ్చును. నిజమైన ఆకలి యున్నప్పుడు రుచి పచి లేని భోజనమైనను 
అమృతమువలెనే యుండును. ఆకలి లేనప్పుడు అమృతముకూడా రుచించదు. 

ఇకపోతే వస్తములందు సుఖమున్నదని యెంచినచో చలికాలము ఉన్ని, 
మరియు ఖద్దరు, నూలు వ(న్రములు నుఖదాయకముగనుండును, 
వేసవియందావస్తములే సుఖదాయకముగ నుండవలెనుగదా! ఎండకాలమునం 
దెట్టి వస్త్రములు సుఖము గలిగించునవిగా నుండెన్లో, అవి చలికాలము 
నందును సుఖదాయకముగా నుండవలసి యుండెను. వస్త్రముల ధర్మము 
సుఖమును గలిగించునదే యగుచో సర్శకాలములందును సుఖ(ప్రాప్తియే 
గలుగు చుండవలెను. 'ధర్మ'మనునది సకల దేశ, సర్వకాల, సర్యావస్థలయందును 
ఒకే రీతిగా నుండవలెను, అగ్ని ధర్మము కాల్చుట. దాని నేకాలమందైనను, ఏ 
దేశమునందైనను ఎవ్వరైనను ముట్టినప్పు డది కాల్చును. పంచదార ధర్మము 
తీపీ (తీయదనము) దాని నెచ్చట, ఎవ్వరు, ఎప్పుడు తినినను తీయగానే 
యుండును. ఇట్లే ప్రాపంచిక పదార్థముల ధర్మము సుఖము నిచ్చునదే యైనచో 
ప్రాపంచిక పదార్థములను పొందిన పిదప మనుష్యునికి సుఖము కొరకు వాసన 


ప న ఘు కా! ఇ ళ్‌ 


అకా. చెల్తేం(డ్ర ధార్మిక చర్మ 26 


ఆరాటపడు అవసరముండెడిది కాదు. ఆతనికి సదా సుఖానుభూతియే 
గలుగుచుండెడిది. ఇప్పుడు చెప్పుము ఒక ధనికునకు 105 డిగ్రీల జ్వరమున్న 
ది. ఆతనికి పట్టు, మఖమల్‌ గుడ్డలు తొడిగి బంగారు మంచముపై పట్టుపరుపులు, 
దిండ్లువేసి పరుండజేసినను ఆతనికి దుఃఖమునందేమైన తగ్గుదల కనిపించ 
గలదా? కావుననే 'సుఖ'మనునది (ప్రాపంచిక వస్తు సముదాయమందు లేదు. 
అది పరమేశ్వరుని సుఖకరమగు ఆనంద కేంద్రమందే గలదు. 

ఇందిర : - 'సుఖ' మనునది ప్రాపంచిక పదార్హములందు లేదు, 
తనయందే గలదని నమ్మినను లడ్డూ జిలేబీలు తినుటవల్ల గలుగు ఆనందము 
మట్టి తినుటవల్ల గలుగదు గదా! రొట్టె తినుటవల్లనే ఆనంద మేల కలుగవలెను? 
రాళ్ళు తినుటవల్ల కలుగ దేమి? ఖండచక్కెర (పటిక బెల్లము) తినుటవల్ల 
ఆనందము కలుగగలదు. కాని గడ్డిగాదమువల్ల కలుగదు గదా! ఏదని సురిదర 
దృశ్యములను చూచుచున్నప్పుడు గలుగు ఆనందము స్మశానమునం దేల 
కలుగదు? 

సువర్ణ : - లడ్డూలు, జిలేబీలు, పటికబెల్లము మున్నగు పదార్థములను 
తినునప్పుడు వాని గుణముల అనుభూతియే కలుగును. కాని ఆనందానుభూతి 
మాత్రము కలుగదు. లడ్డూ తినుటవల్ల తీపి, మిరపకాయ నమలినప్పుడు 
కారముగా నుండును. కాని తీపి, కారము పేర్లు మాత్రము ఆనందము కాదు. 
ఏ వస్తువునందు మనుష్యుని చిత్తము హత్తుకొని పోవునో దానినే ఆతడు 
'ఆనంద'మని తలచును. ఒకవేళ లడ్డు, జిలేబీ, కారము మున్నగు వాని యందే 
ఆనందము (సుఖము) గలదని యెంచినచో జ్వరము మున్నగు రోగములచే 
గలుగు బాధలందును ఆవి ఆనందముగా నుండవలెను. కాని రుగ్గావస్థలో 
వెగటుగా ననిపించును. ఇదే విధముగా ఇతర పదార్థములందును ఇదే స్థితి 
యుండును. ఇక మట్టి తినుటవల్ల ఆనంద మేల కలుగ దను విషయము. మట్టి 
తినుటయందు ఏకా(గ్షచిత్తము గలవారి కది ఆనందదాయకము గనే యుండును. 
మట్టిగడ్డలను, మెత్తని మట్టిని తినునట్టి అనేక సోదర సోదరీమణులను నేను 
చూచితిని. అనేక జంతువులు రాళ్ళు రప్పలను తినుచుండును. రాళ్ళు రప్పల 
నటుంచుడు సారాయి వంటి దురందయుతమెన ఘాటైన అసహ(మగు 


27 ఈశ్వర భక్తి ఏల చేయవలెను? 


గల మరియు అహిఫేనము (నల్లమందు) వంటి చేదు మాదక (ద్రవ్యముల 
సేవనమువల కొందరికి సుఖము గలదని తోచును. కాని సుఖము, ఆనంద 
మనునది ఆ పదార్థములందు గలదా? లేదు. ఏ యానందము ఆ పదార్హములం 
దున్నదని తోచునో అది వారికి ఆ వస్తువుపైగల ఎకాగతయే. అట్టి ఏకాగ్రత 
వస్తువులపై వారికుండునంతవరకే సుఖమనిపించును. ఇకనిప్పుడు పదార్థముల పై 
ఏకాగ్రత ఎట్టు లభించగలదను (ప్రశ్న ఉదయించును. సమాధానమెమన: మను 
ష్యు డేదేని ఒక వస్తువుపై మనసు నిలుపు అభ్యాసము గలవాడగుచో ఆతని 
కావస్తువుపై క్షణిక ఏకాగ్రత గలుగును. అట్టె అభ్యసించుచు పోగా ఆ వస్తువు 
సంస్కార మాతని మనస్సుపై పడుచుండును. ఆ సంస్కార మాతనికి 
మాటిమాటికి వస్తువును ప్రయోగమొనర్చ్భుటకు (పేరేపించుచుండును. ఇదే 
విషయము ఏవేని సుందర వస్తువులను చూచుట యందును గలుగును. 
మనుష్యుడు తన మనస్సును ప్రసన్న మ. సము(ద్రము, నదులు, 
వనములు, ఉప వనములు, పర్వతములల్‌ భ్రమణమునకు పోవుటయును 
జరుగును. ఐనను ఆతని మనస్సులో ఒక భయంకర కోర్టు వ్యవహారముండినచో 
ఆతని కే స్థానము నానందము నియజాలదు. ఆనందము నీయగల స్థానము 
లాతనికి భయంకర శ్మశానమువలె తోచును. ఎందుకు? వ్యాజ్యము యొక్క 
చింత కారణమున ఆతని మనస్సున కేకాగ్రత గలుగుటలేదు. ఒక మనుష్యుడు 
సుందర దృశ్యము, సంగీతము, నృత్యమువల్ల ఆనంద (ప్రాప్తికై సినిమా (చలన 
చిత్రము) చూచుటకు వెళ్ళును. కాని గృహమునందాతని భార్య అనారోగ్యముతో 
బాధపడుచున్నది. ఆతడు సినిమాను చూచుచున్నాడు. ఐనను ఆతనికి ఆనం 
దము కలుగుటలేదు. ఎందుకు? భార్య అనారోగ్యముతో బాధపడుచున్నందున 
ఆతని చిత్తమునందేకొ(గ్రత కలుగుటలేదు. నేనొక లడ్డూను నీకు తినుట 
కిచ్చితిని. నివు దానిని తినసాగితివి కాని అప్పుడు నీ మస్సు ఏదో ఒక ముఖ్య 
కార్యము దిశకు మరలినది. నీవు పూర్తిగా లడ్డూను తినివేసితివి. ఐనను దాని 
సంపూర్ణ రుచి నీకు తెలియదు. తరచుగా ఇట్లు జరుగుచునే యుండును. 
మనుష్యుడు భోజనమొనర్చును. పరధ్యానము నందుండినచో వంటకముల 
గుణ దోషములను తెలిసికొనలేకపోవును. నివల్ల 'సుఖము' బాహ్య యుండును. 


అక్కా చెల్లం[(డ్ర ధార్మిక చర్చ 20 


పదార్లముఐందుగాక కేవలము చిత్తముయొక్క ఏకాగ్రత యందే గలదని 
సిద్దిం నది. 

ఇందిర : - ఇంతవరకు నీవు 'సుఖముల కేంద్రము పరమాత్మ” అని 
చెప్పితివి. ఇప్పుడేమో సుఖమనునది చిత్తముయొక్క ఎకాగ్రత యందుండునని 
చెప్తుచున్నావు. ఈ రెండు విధములగు మాటలెట్టు పొసగును? 

సువర్ణ : - చిత్తైకాగ్రతవల్లనే సుఖ స్వరూపుడగు పరమాత్మ అనుభూతి 
గలుగును. దానివల్లనే సుఖము ప్రాప్తించును. అజ్ఞానియగు మనుష్యుడు 
సుఖము బాహ్య పదార్థముల వల్లనే కలుగునని యనుకొనును. ఇవి రెండు 
విధములైన మాటలు గొవు, మాట ఒక్కటే. ఐనను కాస్త లోతుగా ఆలోచించదగిన 
విషయము. (ప్రాపంచిక పదార్థములందు అభ్యాసమువల్ల క్షణిక ఏకాగ్రత 
గలుగును. దానివల్ల క్షణికమైన ఆనందమే లభించును. కావున మనము 
సంపూర్ణ రూపమున ఈశ్వర భక్తియందే మనస్సును ఏకా[గ్రమొనర్భు అభ్యాసము 
చేసినచో చివరికి పరమాత్మ ప్రాప్తించగలడు. అదియే మానవ జీవిత లక్ష్యము. 
కావున ఈశ్వర స్తుతి, (ప్రార్ధన, ఉపాసనలు అత్యవసరమే. ఏలన ఇందువల్ల 
చిత్తము అధికాధికముగా “ఏకాగ్రత నొంది అధికాధికముగా ఆనందము 
ప్రాప్తించగలదు. 

ఇందిర : - చిత్త మెంత ఏకాగ్రత నొందిన అంత సుఖప్రాప్తి 
గలుగగలదను దానికి ఆధారమేమి? 

సువర్ణ : - దిని ప్రమాణము నేను నీకు జాగృతి, మరియు సుషుప్తి అను 
అవస్థల ద్వారా ఈ యవస్థలు మూడు. జాగ్రదవస్థ, స్వప్నావస్థ, 
సుషు ్ఫేప్త్యవస్ట్‌ జా(గ్రదవస్థల్‌ మనుష్యుని వృత్తులు (ప్రాపంచిక పదార్థములందు 
దగిలి వ్యాపించి యుండును. స్వవ్నావస్థ యనునది మనస్సును చంచలముగా 
అటు ఇటుగాని డోలాయమానమందుంచును. కావున దానిని వదలివేసి జాగృ 
తి సుషుష్త్యస్థలనే పేర్కొనుచున్నాను. మేలుకొని యుండు స్పితియందు మను 
ష్యుని చిత్తవృత్తులు ప్రాపంచిక పదార్థములవైపున వ్యాపకమే 6 యుండును. మన 
స్సు ఒకప్పు డొక పదార్థమువైపు, మరొకప్పుడు మరో వైపు పరుగెత్తుచుండును. 
ఈ కారణమువల్లనే దానియందు స్టిరమగు ఏకాగ్రత యుండదు. కాని గాఢ 
ముగా నిద్రించు స్థితియందు దాని మనోవృత్తులు నిరంతరము ఏకా(గ్రమై 


29 -ఈశ్శుర భక్తి ఏల చేయవలెను? 


అప్పుడాతనికి ఎంతో ఆనందము లభించును. ఉదయమున మేల్కొని “నేను 
చాల సుఖముగ నిద్రించితిని. చక్కని నిద్ర పట్టిన”దని చెప్పును. నిద్రించుటవల్ల 
ఆతనికి గలిగిన ఆనందము చిత్తముయొక్క ఏకాగ్రతవల్లనే లభించినది. 
ఎందుకన ఆత్మకు (ప్రాకృతిక వస్తువులతో సంబంధము ఎడిపోయినందున 
పరమాత్మతో సంబంధము కలిగినది. జీవాత్మకు సదా ్రకృతితోగాని, 
పరమాత్మతోగాని సంబంధము గలుగుచుండును. ప్రకృతితో ఎంత గాఢ 
సంబంధముండునో దుఃఖము లంతగా వృద్ది యగుచుండును. ఈ సంబంధ 
మెంత అధికముగా పరమాత్మతో గలిగియుండునో ఆనంద మంత అధికముగ 
వృద్ది యగుచుండును. మరొక ఉదాహరణమును వినుము. 

ఒక మనుష్యుడు చెరసాల (జైలు) యందు పడియున్నా డనుకొనుము. 
జ్యరముచే బాధపడుచున్నాడు. కడుపులో ఒక వ్రణము కూడ లేచినది. లక్షల 
రూపాయలు బుణపడియున్నాడు. నిప్పంటుకొని ఇల్లు కాలిపోయినది. భార్య 
పుత్రాదులు మరణించినారు. తాత్సర్యమేమన, ఆతడనేక చింతలలొ 
మునిగియున్నాడు. ఈ చింతలు, మరియు దుఃఖములంత వరకుండును? 
ఆతడు జా[గ్రదవస్టలో నుండునంతవర కుండును. ఆతడేదో విధముగా 
గాఢనిద్ర అనగా సుషుప్తావస్థకు చేరినచో ఆతని చింతలు, దుఃఖములన్నియు 
వదలిపోయి ఆతనికి ఒక మహారాజుకన్న మిన్నయగు ఆనందానుభూతి గలుగును. 
మనుష్యుడే యననేల? సుషుప్తావస్థయందు (ప్రతి ప్రాణికిని ఆనందము 
ప్రాప్తించును. ఎందుకన అప్పుడు సకల (ప్రాణుల మనోవృత్తులు వ్యాపించి 
యుండక ఒకే స్థానమున ఏకత్రితమై యుండును. చిత్తవృత్తుల ఏకా[గ్రతయె 
యోగము. “యోగళ్చిత్తవృత్తి నిరోధః” అనగా సుషుహ్వావస్థయందు జీవాత్మకు 
జ్ఞానమవ సరములేకుండగనే సహజముగా ఈశ్వరునితో సంబంధమేర్చడును. 
ఐనను స్తుతి ప్రార్థనోపాసనల ద్వారా జ్ఞానపూర్వకముగా పరమాత్మతో ఏర్పడిన 
సంబంధమునే 'ఆత్మికోన్నతి” అని యనవచ్చును. ఈ యున్నతియే 
సమాధిద్యారా పరాకాష్టకు చేరి జీవాత్మను పరమాత్మునితో తన్మయుని 
చేయును. అదియే జీవనోద్దేశ్యము. 

ఇందిర : - స్తుతి, (ప్రార్థన, ఉపాసనలని వేనినందురు? 


అకా చెల్లెండ్ర ధార్మిక చర్చ 800 


సువర్ల ఫ్‌ = (శ్రద్దాపూర్వకముగా ఈశ్వర గుణముల వర్షన మొనర్చ్భుట 
స్తుతి, ఆ గుణములచేతనే తన దోషములను సరిదిద్దుకొనుటకు ఈశ్వరుని 
సహాయమర్దించుట ప్రార్ధన. ప్రపంచ పదార్థముల ద్వారా కలిగిన అహంకార 
భావమును తొలగించుకొని “పరమేశ్యరుడెక్కడోకాదు. నా సమిపమునందే 
యున్నాడు. నేనాయన సమీపమునందే యున్నా”నను దృఢ ధారణయే ఉపాసన 
యనబడును. 

ఇందిర : - అక్కయ్యా! ఈశ్వరుడు శరీరధారి గాడని నివందువు. కాని 
'ప్రపంచమందలి అనేకులు ఈశ్వరుని శరీరధారిగా విశృ్వసింతురు. భక్తితో ఆతని 
కొలుచుచుందురు. ఆయనను శరీరధారిగా, సాకారునిగా విశ్ససించుటలో 
పంల 

సువర్ల : - ఇప్పుడు సమయము ఎక్కువైపోయినది. దీనికి సమాధానము 
రేపు ఇచ్చుటకు ప్రయత్నింతును. నేటికింతయే చాలు. 


చ 


ప్రశ్న:- ఈశ్వర భక్తిని - స్తుతి ప్రార్థన ఉపాసనల నేల చేయవలెను. 
ఉత్తరము:- ఈశ్వర స్తుతిచే అతనియందు ప్రీతియు, అతని గుణకర్మ 
స్వభావములచే తన గుణ కర్మ స్వభావముల సవరణయు జరుగును. 
ప్రార్థనచే నిరభిమానము, ఉత్సాహము ఈశ్వర సహాయమును కలుగును. 
ఉపాసనచే పరబ్రహ్మ తోడి సంబంధము నతని సాక్షాత్కారమును గలిగి 
ఆనంద మగ్నులమగుదుము. 











- మహర్షి దయానంద సరస్వతి 
(సత్యార్థ ప్రకాశము) 


31 


ఈశ్వరుడు సాకారు డేల కాడు? 
(నాలుగవ దినము : - ప్రాతః కాలము) 


ఇందిర : - అక్కయ్యా! నిన్నటి నా ప్రశ్నకు సమాధానము చెప్పుము. 

సువర్ణ : - సోదరీ! నిన్నటి న ప్రశ్న “ ఈశ్వరుని సాకారునిగా నమ్మినచో 
దోషమేమి?” అనునదే గదా! మంచిది వినుము. ఈశ్వరుని సాకారునిగా 
విశ్శసించినచో ఒక్క దోషమేగాదు పెక్కు దోషములుండును. చూడు. ఈశ్వరుని 
లక్షణము సచ్చిదానందుడు. దీనియందు 'సత్‌, చిత్‌, ఆనందము” అను మూడు 
పదములున్నవి. 'సత్‌' అనుదానికి భూత భవిష్యత్‌ వర్తమాన కాలములందును 
ఏక రసముగ (మార్పు చెందక) ఉండువాడని, అనగా ఎంత మాత్రమును 
పరివర్తనము చెందక యుండువాడని అర్థము. 'చితో అనగా, జ్ఞానము గలది' 
అని యర్థము. ఇక మూడవదాని యర్థము ముక్కాలములందును ఏ మాత్రము 
దుఃఖములే కుండుట. ఇదియేఆనందమనబడును. ఈశ్వరునిలో ఎట్టి 
పరివర్తనము జరుగదు. ఆతన జ్ఞానము ఎన్నడును నశించదు. 
ఆయనయందెప్పుడును దుఃఖములుండవు. కావుననే ఆయనను 'సచ్చిదానందు” 
డని యందుము. వశ్యృమునందలి సమస్త పదార్థములంధును పరివర్తనము 
జరుగుచుండును. అందువలన అవి 'సత్‌' కావు. ఆత్మ, పరమాత్మ ఈ రెండే 
'చిత్‌' పదార్థములు. ఇవి నిరాకారములు. (ప్రపంచమందలి ఏ సాకార వస్తువుగాని, 
శరీర ధారిగాని దుఃఖములనుండి తప్పుకొనలేడు, మూడు కాలములలోను 
వానిలో 'ఆనంద' మనునది ఉండజాలదు. శీతోప్లములు, ఆకలి దప్పులు, 
భయము, శోకము, రోగము, వృడ్దాప్యము, మృత్యువు మున్నగునవి ప్రతి 
సాకారుని లేక శరీర ధారిని పీడించును. పరమేశ్వరుడు ఈ రెండింటికి పూర్తిగా 
భిన్నుడు.కావున ఈశ్వరుడు సాకారుడని యెంచిన కలుగు మొదటి దోషము 
- ఆతడు సచ్చిదానందుడు, నిర్వికారుడుగ నుండడు. ఏలన (ప్రతిసాకార 
పదార్థమునందును జన్మము, వృద్ది, క్షయము, జరామృత్యువు మున్నగు 
వికారములుండును. రెండవ దోషము - ఈశ్వరుని సాకారుడని 
విశ్వసించినచోఆతడు సర్వవ్వాపకుడుగా నుండలేడు. 


అకా చెల్లెండ్ర థార్మిక చర్చ ఏల 


ఏకదేశి యగును. ఏలన (ప్రతిసాకార వస్తువు 'ఏకదేశి అనగా ఒకే 
స్లానముననుండును. మూడవ దవయునున; ఈశ్వరుడు సాకారుడగుచో 
ఆయన అనాది, అనంతుడుగా నుండజాలడు. ఏలన (ప్రతిసాకార (రూపముగల) 
వస్తువు ఉత్సన్నమగు చుండును. కావున వానికి ఆది యుండును. ఆది అనాది, 
అనంతముగాజాలదు. ఆది యుండుదానికి తప్పక అంతముకూడ ఉండును. 
ఏది ఉత్సన్నమగునో అది తప్పక నశించును. ఒక తీరముగల దానికి రెండవ 
తీరముకూడ తప్పక యుండును. నాలుగవ దిషమేమన += ఈశ్వరుడు 
సాకారుడగుచో ఆయన సర్వజ్ఞాడుగానుండడు. ఏలన సాకారుడగునేని ఒకే 
స్తానముననుండును. అంతట నుండజాలడు. అంతట ఉండనివానికి సకల 
స్తానములందలి జ్ఞానముగూడ ఉండదు. ఒకే స్టానపు జ్ఞానముండును. అట్టు 
ఈశ్వరుడు సర్వాంతర్యామి కాజాలడు. ఏలన ఆతడు (ప్రతిప్రాణి మనస్సును 
తెలిసికొనజాలడు. 

ఇక ఐదవ దోషమును చూడుము. సాకారుడగుచో ఈశ్వరుడు 
నిత్యుడుగాక అనిత్యుడైపోవును. నిత్య్వమనగా ఒక పదార్థపు ఉనికికి ఏకారణము 
లేకపోవుట, అది ఏ యితర పదార్థము కలిసినందున ఏర్పడినది గాకుండుట. 
సాకార పదార్థము తత్త్వముల కలయిక వలన ఏర్పడినదై యుండును. 

ఆరవ దోషమేమన - పరమాత్మ సాకారుడగుచో సర్యాధారుడు గాజాలడు. 
పరాధారు (పరాదీను)డగును. ఆయన సర్వాధారుడెట్లనగా, విశ్యమంతయును 
ఆయన ఆధారముననే నడచుచున్నది. బ్రహ్మాండమునంతయును ఆయనయే 
ధరించియున్నాడు. పరమాత్మ సాకారుడని యెంచినచో ఆయన ఎవరో 
ఒకరిపై ఆధారపడి యుండవలెను. ఈ కారణమువల్లనే మతవాదులు ఈశ్వరుని 
సాకారునిగా నెంచి ఆయన డఉినికికి స్థానముల నేర్పరచినారు. ఆయన 
స్థానము వైకుంఠమని, కైలాసమని, గోలోకమని, క్షీరసాగరమని, ఏడవ ఆకాళ 
మని, నాల్గవ ఆకాశమని, ఆయా స్థానములందు ఆయన ఉండునని వివిధ 
మతస్థులు తెలుపుచుందురు. లోకులు ఆయనకు ఆకారమును కల్పించి 
సర్యాధారుడు, జగదాధారుడగు నాతనికి జగత్తును ఆధారముగా జేసినారు. 


33 ఈశ్వరుడు సాకారు డేల కాడు? 


Sa 


పరమాతు 


es 


రమాత్మునకు ఆధారమైనచో ప్రపంచమునకు ఆధారమేమి? 
ని సాకారునిగా నెంచునప్పుడిట్టివే ఇంకెన్నియో దోషములు గలుగును. 
ర : - విద్వాంసుల అభి'ప్రాయమేమన. ఈశ్వరుడు నిరాకారుడే. 
ఐనను అవసరమునుబట్ట అవతారమును దాల్లి నాకారుడగును. ఎట్లన, ఆవిరి 
నిరాకారము. కాని కాలమునుబట్టి ఘనీభవించి మేఘములేక మంచు రూపము 
దాల్ఫును. అన్ని సర్వవ్వ్యాపకమైనదే. నిరాకారమైనదే. ఐనను సమయ 
మాసన్నముకాగా స్టూలరూపమున ప్రత్యక్షమగును. ఇట్ల అనేక ఉదాహరణముల 
నీయవచ్చును. భౌతిక పదార్హములే నిరాకారమునుండి సాకారముగ 
మారునప్పుడు పరమాత్మ నిరాకారమునుండి సాకారముగా ఏల మార్పు 
చెందలేడు? 
సువర్ణ : - నీవిచ్చిన ఆవిరి, అగ్ని ఉదాహరణములు సరిగాలేవు. 
కొంచెము లోతుగా ఆలోచించుము. ఆవిరి, అగ్ని ప్రత్యెక పదార్థములు గావు. 
అవి అనేక పరమాణువుల సముదాయము. జలముయొక్క అసంఖ్యాక సూక్ష్మ 
పరమాణువులే ఆవిరిగా మారిపోవును. అట్టి పరమాణువులే మరల స్తూల 
రూపముగ మారి మేఘములు, మంచు, జలమువంటి రూపములను దాల్ఫును. 
ఆవిరి ఒకే పరమాణువగుచో ఏకరసముగా నుండుచో ఎప్పుడును స్టూలముగా 
కుండెడిది. అన్నియొక్క పరమాణువుల స్థితికూడా ఇట్టిదే. ఆవి అనేకమైన 
కారణమున పరస్పరము కలిసికొని స్తూలమగును. అగ్నివంటి ప్రచండ రూపమును 
ధరించును. అన్ని సర్వ వ్యాపకము, నిరాకారమని వు చెప్పుట గొప్పపారపాటు. 
అగ్ని పృథివి జలములకన్న సూక్ష్మమే. కావుననే యది పృథివి, జలములందు 
వ్యాపించి యుండగలదు. కాని ఆకాశ వాయువులందు కాదు. ఐనను ఆకాశము, 
మరియు వాయువు ఈ రెండును ఆగ్నియందు వ్యాపించియున్నవి. ఏలన ఇవి 
రెండును ఆగ్నికన్నను సూక్ష్మమైనవి. సూక్ష్మ పదార్థములు స్టూలమునందు 
వ్యాపించి యుండగలవు. ఏయే పదార్థములందు అన్ని వ్యాపించియున్నదో 
ఆయా పదార్థములన్నియు రూపము గలవియే. విశ్శమునందు మనకు గొన్సించు 
రూపములన్నిటికి కారణము వానియందు అగ్ని వ్యాపించి యుండుటయే. 
అన్నియొక్క వ్యాపకత్వమే. ఏలన అగ్ని గుణమే రూపము. కావున అనేక 


అక్కా చెల్లెం(డ్ర ధార్మిక చర్చ 34 


పరమాణువుల కలయిక వలననే భౌతిక పదార్థములు సూక్ష్మమునుండ స్టూల 
రూపమునకు, స్టూలమునుండి సూక్ష్మ రూపమునకు మారుచుండును. పరమాత 
సర్వ వ్యాపకుడు. అద్వితియుడు. ఏకరసుడు. కావున ఆయన నిరాకారమునుండి 
సాకారుడు కాజాలడు. ఇక మిగిలిపోయిన ప్రశ్న. “ పరమేశ్వరుడు ఆయా 
సమయములందు అవతారములను ధరించు”ననునది. ఇది అచ్చమగు 
కల్పనకన్న మరేమియునుగాదు. చూడుము. “అవతార” శబ్దమున కర్ణము 
దిగుటయని. దిగుట, ఎక్కుట యనునది ఏకదేశీయము. అనగా ఒకే 
స్థానమునందుండు పదార్థములకు వర్తించగలదు. సర్ప వ్యాపకమునకు వర్తించదు, 
అంతట వ్యాపించి యున్నదానికి రాకపోకలు, ఎక్కుట దిగుటలు పూర్తిగా 
అసంభవము. సర్వమున నిండియున్న దెచ్చటినుండి రాగలదు? ఎచ్చటికి 
పోగలదు? 

ఇందిర : - రావణుడు, కంసుడు, హిరణ్యకశ్యపుడు మున్నగు దుష్టులను 
సంహరించుటకు ఈశ్వరుడు అవతారములను ధరించలేదా? భవిష్యత్తులో 
దుష్టదమనమునకు ఈశ్వరుడు ఆవతారములను ధరించడా? ధర్మమునకు 
హాని గలుగునప్పుడెల్ల అవతారముండునని నేను వినియున్నాను. ఇది 
నిజముకాదా? 

సువర్ష : - ఈశ్వరుని అవతారమనునది ఇదివరకు జరుగలేదు. 
భవిష్యమునందును జరుగదు. ఆయా సమయములందు మహాపురుషులు 
జన్మించినారు. వారు దుష్టులను అణచివేసి ప్రజలకు సనా శగ్గమును చూపినారు. 
ప్రజలు కృతజ్ఞతతో వారికి అనేక బిరుదములిచ్చినారు. అట్టి వారిని కొందరు 
'ప్రవక్త' అని, మరికొందరు దేవదూతయని, ఇంకా కొందరు ఈశ్వరుని 
పుత్రుడనియు నమ్మినారు. కొందరు ఈశ్వరుని అవతారమని, మరి కొందరు 
“సాక్షాత్తు ఈశ్వరుడనియే నమ్మినారు. కాని వారందరును మనుష్యులే, కావున 
చెల్లెమ్మా! కొంచెము నిదానముగా ఆలోచించుము. ఏ యీళ్వరుడు 
శరీరములేకయే శరీర ధారులను (ప్రాణధారుల నుత్సన్నముచేయగలడ్‌ శరీర 
రహితుడగు ఆ పరమాత్మ శరీర ధారులగు ప్రాణులను చంపజాలడా? 
ఇప్పుడు కూడ అసంఖ్యాక ప్రాణులు పుట్టుచు చచ్చుచున్నవి. ఈశ్వరుడు శరీర 
ధారుడై వాని యుతత్తి వినాశముల నొనరుచున్చాడా? ఒక్క భూకంపమువలన 


35 ఈశ్వరుడు సాకారు డేల కాడు? 


కోట్లాది ప్రాణులు మరణించును. ఒక్క తుఫాను (జంరూమారుతము) వల్ల 
మహానగరములు సైతము విధ్యంసమగును. ప్లైగు, మహమ్మారి, కలరా మున్నగు 
వాని వల్ల లక్షల మనుష్యుల సంహారము జరుగును. అట్టి తుచ్చ (ప్రాణులను 
సంహరించుటకు ఈశ్వరునకు అవతారము లెత్తవలస వచ్చునా? ఎంత 
చిత్రము ఆయన ముందు ఈ రావణ కంసాదులు తృణ(ప్రాయులు గూడ 
కారు. పరమాత్మ శరీరము లేకయే సృష్ట్యుత్సత్తి, స్థితి, ప్రళయములనొనర్భగలిగిన 
పుడు దుష్టులను సంహరించుటకు అవతారములను ధరించెననుట 
హాస్వాస్పదము. ఇది ఆతనిని ఘోరముగ అవమానపరచుటగాదా? “ధర్మమునకు 
హాని గలుగునప్పుడెల్ల ఈశ్వరుడు అవతారమునెత్తునను మాటయును 
పొరపాటే. అవతారములను నమ్మువారు ఈ విషయమునే అధికముగా 
చెప్పుచుందురు. కాని ఈ విషయము వారి మాటల చేతనే ఖండింపబడుచున్నది. 

అవతారవాదులు పది అవతారములు, నాలుగు యుగములు అనగా 
కృత (సత్య) యుగము, త్రేతాయుగము, ద్యాపర యుగము, కలియుగములు 
ఉన్నవని నమ్ముదురు. ఈ నాలుగు యుగములందు సత్యయుగమున 
ధర్మము నాలుగు పాదములతో నడచె నని, త్రేతాయుగమున మూడు 
పాదముల ధర్మము, ఒక పాదము అధర్మము, అట్ట ద్యాపరమున ధర్మము 
రెండు పాదములు, అధర్మము రెండు పాదములు, అనగా సగము పుణ్యము, 
సగము పాపము అని, ఇక కలియుగమున ఒక పాదము ధర్మము మిగతా 
మూడు పాదములు అధర్మమని నమ్ముదురు. ఇప్పుడు అవతార (క్రమమును 
గూర్చి ఆలోచించుము. కృతయుగమున నాలుగు అవతారములని, 
త్రేతాయుగమున మూడవతారములని, ద్యాపరమున రెండవతారములని, ఇక 
కలియుగమున ఒక్కటే అవతారమని, అది నిష్కళంక భగవానుని రూపమున 
చివరిదిగా (ప్రకటమగుననియు నమ్ముదురు. చెప్పుచుందురు. ఇదియే 
ఇప్పుడాలోచించదగిన విషయము. సత్య యుగమున ధర్మము నాలుగు 
పాదములతో నడచినది. ఆ కాలమున అధర్మమను మాటయే లేదు. అట్టిచో 
నాలుగవతారముల (ప్రయోజన మేమి? (త్రేతాయుగమున ధర్మము మూడు 
పాదముల నడచినది. ఐతే అప్పుడొక అవతారమేల తగ్గినది? మూడు 


అక చెల్తెం(డ్ర ధార్మిక చర్చ 36 


అవతారములే ఏల యుండిపోయినవి? ద్యాపరమున సగము పుణ్యము, 
సగము పాపముండెను. అవతారములు రెండే మిగిలినవి. కలియుగమున ఒక్క 
పాదమే పుణ్యము, మిగతా మూడు పాళ్ళ పాపముండినప్పుడు ఒక్కటే 
అవతారమెందుకు? అదియును కలియుగాంతముననే వచ్చి ఏమి చేయును? 
అధర్మము (పాపము) పెరిగిన కొలది ఆవతారముల సంఖ్య వృద్దిగావలసి 
యుండెను. కాని జరిగిన దేమి? ఎట్లెట్లు అధర్మము పెరుగుచుపోయినదో 
అట్టట్టు ఆవతారముల సంఖ్య తగ్గుచు వచ్చినది. ధర్మమునకు హాని 
కలుగుటకును, అవతారములకును సంబంధ మేమియో ఇప్పుడు చెప్పుము, 
ఇందిర:- అవతారములు మానవులు చూపలేని గొప్ప చమత్కారములను 
చూపినవి. గోవర్దన పర్వతమును చిటికెన వేలిపై ఎత్తి నిలుపుట మున్నగునవి, 
కావున అట్టివారు ఈశ్ళరావతారములే యని ఒప్పుకొన వలసియుండును. 
సువర్ణ: - వాస్తవమునకు ఈ పర్వతమును ట్రలి పై ఎత్తి యుంచినాడను 
విషయమే నమ్మదగినది కాదు. ఒకవేళ * దుర్దనతోష న్యాయముగా” దినిని 
నిజమని విశ్వసించినను దీనియందు ఈశ్వరుడు, లేక ఆయన అవతారముల 
గొప్పదనమేమియును లేదు. ఎందుకని నివడుగుదువేమో! వినుము. సూర్యుడు, 
నక్షత్రములు, మున్నగు (గ్రహములను, ఉప(గ్రహములను తన శక్తిచే 
ధారణమొనర్చియున్న పరమేశ్వరునికి ఈ గోవర్హనము మున్నగు పర్వతములు 
ఒక ఆవగింజంతయెనను గావు. ఏ భూమిపై మనమున్నామోదాని పై చిన్న పెద్ద 
పర్వతములు లక్షలకొలది యున్నవి. ఇట్టి భూమినే పరమాత్మ ధారణమొనర్చి 
యున్నాడు. ఇక యా గోవర్హనపర్వతమొకలెక్కలో నిదా? ఈశ్వరుడో, ఆయన 
అవతారమో గోవర్హన పర్వతమును ఎత్తి నిలుపుట ఒక పరాక్రమ విషయమా? 
ఎమ్‌.ఏ విద్యార్థి యొకడు రెండవ మూడవ శ్రేణికి సంబంధించిన ఏదేని (ప్రశ్నకు 
సమాధానమిచ్చిన ఆతని గొప్పదనమేమి? ఒకవేళ ఎమ్‌.ఏకు సంబంధించిన 
ఏదేని ప్రశ్నకు రెండవ, మూడవ తరగతి బాలుడు సమాధానమిచ్చిన వాస్తవముగ 
అది (ప్రశంసించదగిన విషయమే. ఇదే విధముగ ఎవరో ఒక మనుష్యుడు 
పర్వతము నెత్తిన వాస్తవముగ. నది చమత్కార విషయమే. ఏలన,అతడు 
ఆశించ నంతటి కార్యమును చేసిచూపినాడు. కాని ఈశ్వరుని అవతారము 


27 ఈశ్వరుడు సాకారు డల కాడు? 


ఒక్క పర్వతమును లేవనెత్తినాడని యనుకొనిన అదొక చమత్కారముగాని 
మహత్యము గాని కానేకాదు. 
ఇందిర :- మీ దృష్టిలో ఈశ్వరుడవతారమెత్తనిచో ఆయన సర్వశక్తిమంతు 
డెట్టుకాగలడు? ఆయన ఈళశ్యరుడై యుంజయును అవతారమునైన 
ఎత్తజాలకున్న ఆయన సర్వశక్తిమంతుడెట్టనబడును? సమస్తము నొనర్చువాడే 
సర్వశక్తిమంతుడనబడునుగదా! 
సువర్ణ : - సోదరీ! నీ వాలోచించవెందుకు? ఈశ్వరుడవతారములనెత్తు 
చుండిన సర్వశక్తిమంతుడు కాజాలడు. అదెట్లో వినుము. పరమేశ్వరుడు 
అవతారము నెత్తుటకు పూర్వము చేతులు లేకయే సమస్త కార్యము 
లొనర్చుచుండెను. ఇప్పుడు చేతులతో చేయును. పూర్వము కన్నులు లేకయే 
విశమునంతయును చూచుచుండను. ఇప్పుడు కన్నులవసరమైనవఐ. చెవులు 
లేకయే సర్వము వినుచుండువానికిప్పుడు చెవులు కావలసి వచ్చినవి. తాత్సర్వమే 
మనగా, ఆయన అవతారము లెత్తుటకు పూర్వము తన కార్యములన్నియు 
శరీరము లేకయే చేసికొనుచుండెను. ఇప్పుడు శరీరము నాధారముగా గొని 
కార్యములొనర్భుకొనవలసి వచ్చినది. శరీరమునకు, ఇతరులకు లోబడినవాడు 
సర్వశక్తిమంతుడెట్టు కాగలడు? అల్పజ్ఞాడగు జీవాత్మ తన కార్యములను శరీర 
“మునకు లోబడి నిర్వహించుకొనునట్లే పరమాత్మయును శరీరమునకు 
లోబడిపోయినచో అల్పజ్ఞాడగు మానవునకు, సర్వజ్ఞుడు, సర్వశక్తి మంతుడునగు 
పరమాత్మకు భేదమేమున్నది? మనుష్యుని ఆకలిదప్పులు, శీతోప్లములు 
బాధించునట్లి ఆయననుకూడ బాధించును. అన్నిటికన్న గొప్ప దోషమేమనగా 
ఈశ్వరుడు అవతారమునెత్తిన వెంటనే పరాధీనుడైపోగలడు. స్వాధీనుడుగా 
నుండజాలడు. అపుడాయనకు భోజన మవసరమగును. జలము కావలసియే 
వచ్చును. వ(స్తములు లేకున్న బాగుండదు. నివాసమునకు స్థానము తప్పనిసరి. 
సమస్త కార్యములను స్వశక్తితో చేయువాడు అవతారము నెత్తిన పిమ్మట శరీర 
సహాయమున కార్యములు చేయదొడగిన అతడు సర్వశక్తిమంతు డెట్లగును? 
ఒక వ్యక్తి మరొకరిని తన నేత్రముల ఆకర్షణ శక్తి (హిప్నాటిజం) ద్వారా 
మూర్చితునొనర్భగలడు. మరొకడు బౌషధము తినిపించి మూర్చితునిగా 


తకు చెల్లెం(డ ధార్మిక చర్భ 38 


చేయగలడు. ఇప్పుడు చెప్పుము. ఈ యిరువురిలో శక్తిమంతుడెవరు? ఆకర్షణ 
శక్తిద్యారా మూర్చితుని జేయువాడే శక్తిమంతుడు. ఏలన వాడు రెండవ వానిని 
మూరితునిగా జేయుటకు జొషధమునకు ఆదీనుడుకాడు. 

ఇప్పుడు నీకు చక్కగా తెలిసియుండును. ఈశ్వరునకు అవతారముల 
జంయూటము లేనప్పుడే అతడు సర్వశక్తిమంతముగా నుండగలడు. 
సర్వశక్తిమంతుడు సకలము నొనర్భగలడను నీ యాలోచన భ్రాంతి పూర్వకమే. 
'సర్వ శక్తిమంతుడు' అను శబ్దమునకు ఆయనయందు సర్వశక్తులు గలవని 
అర్థము. ఆయన విశ్వమందలి సూక్ష్మాతి సూక్ష్మ పదార్థములను కలుపను 
గలడు, వేరు పరచను గలడు. సృష్టిని ఉత్సన్నమొనర్శి, స్థిరపరచి, చివరికి 
ప్రభయమొనర్భను గలడు. మరియు ఆ సృష్టిని నియమము నందుంచను 
(నడపను) గలడు. దీని తాత్పర్యమేమన, పరమాత్మ తన కార్యములందు 
ఇతరుల సహాయమపేక్షించడు. ఇదియే పరమేశ్వరుని సర్వశక్తిమత్తత్వము. 
కాని 'సర్వ శక్తిమంతు'డనుదాని యర్థము అసంభవమును సంభవమొనర్చుట 
కానేకాదు. 

ఇందిర :- ఏమేమి! ఈశ్వరుడు అసంభవమును సంభవమొనర్భ 
జాలడా? అట్టగుచో ఆయన ఈశ్వరుడు కానేకాడు. 

సువర్ల ఏ; = అసంభవమును సంభవమొనర్భకుండుట, నియమమును 
అనియమమొనర్చ్భకుండుటయే ఈశ్వరుని ఈశ్శరత్వము. ఒకవేళ నీవు 
ఈశ్వరుడు అసంభవమును సంభవమొనర్భగలడని తలచినచో నాయీ ప్రశ్నకు 
సమాధానమిమ్ము. ఈశ్వరుడు తన్ను తాను నశింపబేసికొనగలడా? తనకు 
సమానమగు మరో ఈశ్వరుని సృష్టించగలడా? 

ఇందిర :- ఈశ్వరుడు తన్నుతాను నష్టపరచుకొనకపోయినను తాను 
సర్వశక్తిమంతుడగు కారణమున తనకు సమానమగు మరో ఈశ్వరుని 
అవశ్యముగా స్పష్టంచగలడు. 

సువర్ణ: - కాదు చెల్లెలా! ఈశ్వరుడు తనవంటి రెండవ ఈశ్వరుని 
చేయలేడు. ఎందుకందువేమో! వినుము. నేడు ఈశ్వరుడు రెండవ ఈశ్వరుని 
చేసినాడని యనుకొనుము. ఇప్పుడాలోచించుము. ఈ చేయబడిన ఈశ్వరుడు 
ఈశ్వరుని సమానమైనాడా? ఎన్నటికి కాడు. ఎందుకు కాడందువా? వినుము. 


29 ఈశ్వరుడు సాకారు డేల కాడు? 


ఒక ఈశ్వరుడు అనాది నుండ యున్నాడు. రెండవ |క్రొత్తవాడు నిర్మింపబడినాడు. 
ఒకడు అనాది, మరొకడు సాదిగా నుండును.'తేట తెల్లముగ చెప్పవలెనన్న ఒకడు 
నిర్మింపబడకనే యున్నవాడు. ఆయనకు ఆయువుతో సంబంధము లేదు. 
ఆయన నిత్యుడు. రెండవవాని యందు ఆయుష్యము నేటినుండి ఆరంభమైనది. 
ఏలన ఈతడు చేయబడినవాడు కదా! అనాదియగు ఈశ్వరుడు అంతట 
వ్యాపించియున్నాడు. ఈ చేయబడిన (క్రొత్త ఈశ్వరుడు వ్యాప్యమైయున్నాడు. 
ఏలన, ఇరువును సర్వవ్యాపకులై ఉండనే యుండజాలరు. “సర్వ వ్యాపకముగా 
నుండనిచో నేమాయె. ఇరువురును సగము సగముగా నుండవచ్చునుగదా?” అని 
నీవనెదవు. సర్వవ్యాపకులుగానప్పుడు ఇరువురు ఈశ్వరులెట్టగుదురు? కావున 
వ... దాని యర్థము ఈశ్వరుడు సర్వమును చేయగలడని 
కానేకాదు. ఈశ్వరుడు తాను చేయదగిన కార్యమునే ఇతరులపై ఆధారపడక 
చేయగలడు. 

ఇందిర :- ఒకవేళ ఈశ్వరుని అవతారమును విశ్వసించినచో మనకు 
కలుగు హాని యేమి? 

సువర్ల :- ఈశ్వరుని అవతారముండనే ఉండదనునప్పుడు అతని 
అవతారమును విశ్వసించినచో సత్యమును ఉరిదిసినట్లే యగును. ఇది గొప్ప 
హానియే. ఇక రెండవ హాని యేమనగా వవిశ్వమంతటికి ఉన్నతిని చేకూర్చు 
పరమాత్మ అవినీతి పాలగును. ఏలన అట్లు చేసినచో ఆయన నారాయణునుండి 
నరుడు కాగలడు. నరునినుండి నారాయణుడగుట ఉన్నతికి సూచన యనవచ్చును. 
కాని నారాయణునుండి నరుడగుట యనునది సంపూర్ణముగా తన ఉన్నత 
పదవినుండి దిగజారుటయే యగును. ఒక భిక్షకుడు రాజైనచో అది నిజముగా 
ఆతని ఉన్నతియే. కాని ఒక రాజు భిక్షకుడుగా మారిపోయిన ఆతడు ఉన్నతిని 
' చెందినాడని అమాయకులు తప్ప ఇంకెవరనగలరు? మూడవ హానియేమన, ప్రతి 
పాషండుడు (వేద బాహ్యుడు) తన్నుతాను ఈశ్వరావతారు నిగా చాటుకొని 
అమాయక (స్తీ పురుషులను తన వలలో చిక్కించుకొని, వారిని పెడదారిని పట్టించి 
వారి ధర్మకర్మలను నష్టమొనర్చును. ఆశ్రయించిన వారిని శిష్యులు, 
శిమ్యురాం(డ్రనుగా నొనర్వుకొని వారినుండి నమరణ రూవమున 
ధనమునుకాజేయుచు ఆనందమున నోలలాడుచుండును. భారత దేశములో 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ ] 40 


ఇట్టి పాషండుల ఉదాహరణము లెన్నియో గలవు. వారు తమను అవతారముగా 
చాటుకొనుచు మిక్కిలి అమాయకులగు ఎందరో (స్తీ పురుషుల ధనమును, ధర్మమును 
నష్టపరచుచున్నారు. నాల్గవ హాని యెమనగా మానవులు అత్యాచార ములను 
సహించు అలవాటు కలవారగుచుందురు. దుష్టులు, మోసకారులు, దోపిడీదారులు 
వారిపై అత్యాచారముల నొనర్చినప్పుడు అక్కచెల్లెండ్ర, కూతుళ్ళ శీలమును, సంపదను 
నష్టపరచినప్పుడు ఇండ్లను, దుకాణములను కొల్లగొట్టనప్పుడు అవతారవాదులు 'ఇది 
సద్దురు లీల' అని సరిపెట్టుకొని ఉన్మత్తులై యుందురు. అట్టివారు అన్యాయమును, 
అత్యాచారమును ఎదుర్కొ నుటకు సిద్దముగానుండలేరు. వారేమనుచుందురో 
తెలియునా? “అన్యాయమును, అధర్మమును నిలిపివేయుట యనునది తమ 
వశములోని విషయము కాదు. ఈశ్వరుడు అవతారమును దాల్చి వారిని నాశనమొనర్చి 
ధర్మ స్థాపన మొనర్భగలడు. అప్పుడు పాపాత్ములందరు నశించిపోవుదురు. పృథివి 
(భూమాత) భారము తగ్గిపోయి తేలిక పడగల”దని చెప్పుచు చేతులు దులుపుకొందురు. 
వాస్తవమునకిది మహాసోమరితనమే. ఈశ్వరుని అవతారమును విశ్వసించని జాతులు 
స్వయముగా నిల(ద్రాక్కుకొని, ఢీకొని శత్రువులను నాశనమొనర్చును. దుష్టులు 
నొశమగుదురు. ఈ సోమరితనము ఈశ్వరుని అవతారమును విశ్వసించు 
కారణముననే ఉత్పన్నమైనది. అత్యాచారములను, అన్యాయములను తొలగించుటకే 
ఈశ్వరుడవతారముల నెత్తుచుండునని ధిరులెప్పుడును విశ్వసించరు. ఈశ్వరుడు 
కాళ్ళు చేతులు అత్యాచారుల కిచ్చినట్లే మనకును ఇచ్చినాడని నిలద్రొక్కుకొని పోరాడి 
శత్రువులను నాశమొనర్హురు. తామొనర్భదగిన కర్మను ఈశ్వరునిపై నెట్టివేయరు. 
కావున సోదరీ! ఈ అవతారవాద సిద్దాంతము ఆర్యజాతిని ఎంతో పతితము, 
పదదళితమొనర్భివేసినది. ఇది జాతినుండి ఆత శ విశ్వాసమును సంపూర్ల్ణముగ 
తొలగించినది. 

ఇందిర:- అక్కయ్యా! నీ ఉపమానముల ప్రభావము నాపై ఎంతయోపడినది. 
ఒక్క విషయమునాకింకా తెలియకున్నది. అదేమన; ఈశ్వరుడు నిరాకారుడగుచో 
మనమాయన ధ్యానమునెట్టు చేయగలుగుదుము? 

సువర్ల : - పరమాత్ముని కృపవల్లనే ఈ సత్య సిద్దాంతముల (ప్రభావము 
పడినది. ఇప్పుడు నీవడిగిన ప్రశ్నను గురించి మనము రేపాలోచించుకొందము. 
నేటికింతయే చాలు, 

నమస్తే, 


44 
ఈశ్వరధ్యాన మెట్టు చేయవలెను? 
(ఐదవ దినము : - (ప్రాతఃకాలము) 


ఇందిర:- అక్కయ్యా! “ఈశ్వరుడు నిరాకారడగుచో ఆయన ధ్యానమెట్టు 
చేయనగును?” అను నిన్నటి ప్రశ్నకు నేడు సమాధానమిమ్ము. 

సువర్ణ :- 'ధ్యాన' మనునది రెండు విధములు. మొదటిది: ప్రాపంచిక 
ప్రాణులు, (ప్రాపంచిక పదార్థముల ధ్యానము. రెండవది : సర్వవ్యాపకుడు, 
సర్వనియంత, ఇంద్రియములకు వేరై యుండు పరమ (ప్రభువగు పరమాత్మ 
ధ్యానము. ఇక (ప్రపంచ సంబంధ వస్తువుల జ్ఞానము వానిని చూచినప్పుడు లేక 
వాని వినియోగము జరిగినప్పుడు కలుగును. ఎట్లన ఒక సోదరిని నేను 
భాగ్యనగరమున చూచితిని ఆమెతో పరిచయమైనది. మరల ఐదారు 
సంవత్సరముల తరువాత నేనామెను ఇందూరులో చూచినాను. ఆమెను 
చూచిన వెంటనే నేనామెను ఐదారు సంవత్సరముల (క్రిందట భాగ్యన గరమున 
చూచితినని తెలిసిపోయినది. రెండవది : వియోగమగుటచే కలుగు జ్ఞాపకము 
(ధ్యానము). అనగా నాకు అత్యంత ప్రియమగు స్నేహితురాలు బయటి 
(ప్రదేశమునకెచ్చటికో (భ్రమణమునకు వెళ్లినది. ఆమె నాకిప్పుడు పదేపదే 
జ్ఞాపకమునకు వచ్చుచున్నది. “ఆమె ఇప్పు డెచ్చట నుండును?” మే మిరువురము 
పరస్పరము చూచుకొంటున్నప్పుడు ధ్యానముతో సంబంధము లేనే లేదు. 
ఎదుటనున్న వస్తువుపై ధ్యానమనునదెట్టు? వియోగము జరిగినప్పుడే ఆమె 
ధ్యానము జరుగును. ఇది ప్రాపంచిక వస్తువుల ధ్యాన విషయము. ఇక పరమేశ్వరుని 
ధ్యానము ఇందు కు పూర్తిగా భిన్నముగా నుండును. ఈశ్వర ధ్యానమనగా 
మనస్సును నిర్విషయ మొనర్చుట. అనగా మనస్సు, మరియు ఇం(ద్రియములందు 
వ్యాపించియున్న ఆత్మిక శక్తులను ఆత్మయందే ఏకత్రితమొనర్చ్భుట. మనస్సు 
మరియు ఇంద్రియ ములు (ప్రాపంచిక విషయములలో తగులుకొని 
యున్నంతవరకు ఆత్మ ఈశ్వరుని ధ్యానము చేయజాలదు. ఈశ్వరుని 
ధ్యానమొనర్చుటకు మనస్సును మరియు ఇంద్రియములను అభ్యాసము ద్వారా 
విషయములవైపు పరుగెత్త నీయకుండుటవసరము. 'ధ్యాన'మనునది 
యోగమునగల అష్టాంగములందు ఏడవ అంగమని మరువవలదు. మొదట 


అక్కా చెల్తెం[డ్ర ధార్మిక చర్చ 42 


'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, (ప్రత్యాహార, ధారణము"లను 
షడంగములను అభ్యాస పూర్వకముగా పాలన మొనర్చుట అత్యావశ్యకము. 
అప్పుడే మనుష్యుడు ధ్యానమున కధికారి కాగలు గును. నియమాను సారముగ 
ఈ షడంగములను వాలించుట జరిగినప్పుడు ధ్యానము సులభముగ సిద్ధించును. 
ఈ ఆరంగముల తరువాతనే ధ్యానమునకు స్టానముండగా అది మూర్తి ద్వారా 
ఎట్టు సాధ్యమగును? 

ఇందిర:- అక్కయ్యా ఈ మనస్సు మిక్కిలి చంచలమైనదిగదా! 
నిరాకారమందెట్టు నిలువగలదు? దీనిని నిలుపుటకు సాకార వస్తువు సహకారము 
కావలసియుండును. సాకార పదార్థము లేకుండ మనస్సు స్థిరపడజాలదు గదా! 

సువర్ణ : - నా ముద్దుల అమాయక సోదరీ! మనస్సు నిరాకారమునందు 
మాత్రమే స్టిరమగును. సాకారమునందు మనస్సు స్థిరము కానేకాదు. ఏలన 
సాకార వస్తువులు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయకములై యుండును. 
కావున ఆ విషయములందు చిక్కుకొని మనస్సు చంచలమందును. 
కురంగ మాతంగ పతంగ భృంగాః మీనాః హతా పంచభిరేవ పంచ 
ఏకః (ప్రమాధీ స కథం న హన్యతే యః సేవితే పంచభిరేవ పంచ॥ మను॥ 

లేడి, ఏనుగు, మిడత, భృంగము చేప ఇవి యైదును ఒక్కొక్క 
విషయమునందే చిక్కుకొని నశించుచున్నవి. ఓ మానవా! నీ వొక్కడవు ఈ 
యెదు విషయములందు చిక్కుకొనినచో ని గతి యేమగునో ఆలోచించలేవా? 
(అనువాదకుడు) 

సాకారవస్తువులందు మనస్సు స్థిరమగుననిన ప్రపంచమంతయును 

సాకారమే గదా! ఆందరి మనస్సు స్థిరపడిపోయేదే. కాని అట్లు జరుగదు. 
సాంసారిక విషయములందెట్లెట్లు మనస్సు చిక్కుకొని పోవునో అట్లట్లి మానసిక 
చంచలత్వము వృద్దియగుచునే యుండును. ఒకవేళ నీవు నిదానముగా, 
లోతుగా ఆలోచించినచో మనస్సు స్థిరముగా నుండునది గాదని నీకు తెలిసిపోవు 
ను. మనస్సును స్థిరపరచునది కేవల మొక మృత్యువే. మనస్సు లేక హృదయము 
నడక ఆగిపోవుటయే మృత్యువు. మనస్సు నిలిచిపోలేదనగా మనుష్యుడు 
నురణించలేదని భావము. వాస్తవమునకు మనస్సుయొక్క బాహ్యవృత్తులు 
అంతర్ముఖమగుటయే మానసిక స్థిరత్వము. మానవుడు జీవించి యునుంతవరకు 


43 ఈశృ్ళరధ్యాన మెట్లు చేయవలెను? 


మనుష్యుని మనస్సు గతి శిలముగానే యుండును. 

ఇందిర : - ఐతే మూర్తి ద్యారా ఈశ్వరధ్యానము నొనర్చువారు పొరపాటు 
చేయుచున్నారా? నా అభిప్రాయానుసారము మూర్తి ద్యారా మానసిక చంచలత్తమ. 
తొలగిపోగలుగును. కావుననే మనుష్యులు రాముడు, కృష్ణుడు మున్నగు 
మూర్తులను పూజించుచుందురు. 

సువర్ణ్ల:- మూర్తి ద్వారా ఈశ్వర ధ్యానమెప్పుడు జరుగజాలదని, “ధ్యానం 
నిర్విషయం మనః ॥” (యోగదర్శనము) మనస్సు విషయములనుండి తొలగుటయె 
ధ్యానమని నేను మొదటనే చెప్పియుంటిని. మూర్తియంది 'ఐదు' విషయములు 
ఉండనే యున్నవి. స్టూలముగా చెప్పవలెనన్న మూర్తియందు రూపముండనే 
యున్నది. మనము సమర్పించు మిప్టాన్నములు, పాలు, జలములందు రసము 
గలదు. పుష్పములందు గంధము గలదు. మనము మోగించు గంటలు, 
జేగంటలయందు శబ్దమున్నది. ఇకపోతే స్త్వయముగానే మూర్తి ఈయెదు 
తత్త్వములతోగూడియున్నది. దాని ధర్మమే శబ్ద స్పర్శ్భరూప రసగంధయుక్తము, 
ఐనప్పుడు మూర్తిద్యారా మన మానసిక చంచలత్వమెట్టు తొలగగలదు? మూర్తి 
ద్వారా మనోచాంచల్యము దూరమగునన్న లోకులు నిర్మాణమొనర్చు శ్రీకృష్ణుని. 
మూర్తియే కాదు నిజమునకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుని యెదుట నున్నప్పుడు 
అర్జునుని మనోచాంచల్యము తొలగిపోలేదు. అప్పుడర్జునుడు శ్రీకృష్ణునితో 

“చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవ 

తస్యాహం ని([గ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ "॥ గీత 6 -36; 

అనగా మనస్సు మిక్కిలి చంచలము. మొండిపట్టు మరియు ధృఢత్స్వము 
గలది. దానిని నిలుపుట వాయువువలె అత్యంత కఠినమనుకొనుచున్నాను. 

ఇది విని శ్రికృష్ణచం(ద్రుడిట్లనుచున్నాడు. 

“అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలమ్‌ । 
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే” ॥ గీత 6 -35:; 

అర్జునా! మనస్సు మహా చంచలము,పట్టుదల కలదనుటలో సందేహ 
మేమియును లేదు. ఐనను అభ్యాసము మరియు వైరాగ్యము ద్యారా దానిని 
వశపరచుకొనవచ్చును. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎదురుగానున్నప్పుడే అర్జునుని 


శక 


అక్కా చెల్లెం[డ్ర ధార్మిక చర్చ 44 


_ మనస్సు స్థిరపడలేదు. ఇంతేకాదు రాత్రింబవళ్ళు అర్జునుడు శ్రీకృష్ణుని 
చూచుచు మాట్టాడుచుండెడివాడు. ఐనప్పుడు కృత్రిమమగు జడపదార్థముచే 
నిర్మించబడిన శ్రీకృష్ణుని ప్రతిమతో మనస్సు ఎట్టు స్థిరము కాగలదు? 

ఇందిర:- ఐతే మూర్తి పూజ చేయనేవలదా? 

సువర్ల:- మూర్తి పూజ చేయవలెను. కాని నిర్దవమూర్తి అనగా జడమూర్తి 
పూజ జడమునకు వలెనే, జీవముగల అనగా చేతనమూర్తి పూజ చేతనమునకు 
వలెనే చేయవలెను. 

ఇందిర:- “జడమూర్తి పూజ జడమునకువలె, చేతన మూర్తి పూజ 
చేతనమునకు వలెనే చేయవలె”ననుదాని ఉద్దేశ్యమేమో తెలియుటలేదు. 

సువర్షః- పూజ అనుశబ్దమునకు ధాతువు సంబంధ మరియు వ్యావహారిక 
సంబంధ అర్హములెన్నియో యున్నవి. పూజ అనగా ఆదరసత్కారము 
లొనర్చుట. వూజ అనగా ఏదేని వన్తువును తగు విధముగా 
వినియోగమొనర్భుకొనుట, పూజ యనగా తగు రీతిలో రక్షించుట, ఉచిత 
రీతిలో దండించుట కూడా యగును. జడమూర్తి పూజ యనగా నేమో ఇప్పు 
డాలోచించుము. అట్టి జడ వస్తువును అందముగా, భద్రముగా విరిగిపోకుండా, 
పగిలిపోకుండా సురక్షిత స్థానమున నుంచుట. దుమ్ము, ధూళిగాకుండా 
శుభ్రమగు కప్పడము ద్యారా జాగ్రత్తగా నుంచుట. ఇచ్చట ఉచిత రీతిలో 
ప్రయోగించుట, ఉచిత రీతిలో రక్షించుటయే జడమూర్తి పూజ. 'పూజ' అను 
శబ్దమునకు (ప్రతి వస్తువు ముందు శిరస్సువంచుట, పత్ర పుష్పములను 
మిష్టాన్నమును సమర్పించుట కానేకాదు. స(క్రమముగ వినియోగించుకొనలేని 
వానియెదుట రుచిగల, విలువైన పదార్థముల నెన్నియుంచినను నిష్పలమే 
గదా! ఎవడో ఒకడు ఈ మహాత్ముని పొట్టపూజ చేయుమన్నప్పుడు దాని 
యర్హమేమైనది? “ఆయనను సంతృప్తిగా భుజింప జేయుమనియె” కాని 
ఈయన కడుపుపై జలములను, పత్ర పుష్పఫలములను, క్షీరాన్న మిష్టాన్నముల 
నుంచి నమస్కారమొనర్సి మరల తీసికొని మింగివేయుడని కాదుగదా! 
ఇంకొక అర్థము ఈ దుర్మార్లునికి పృష్ట (వీపు) పూజ చేయుమని చెప్పినప్పుడు 


45 ఈశ్యరధ్యాన మెటు చేయవలెను? 
౭ ౧ 


దాని యర్థము ఈ దుష్టుని ఏపుపై నాలుగు లారీ దెబ్బలు వేసి గట్టిగా 
శిక్షించుమని అర్హమగును. ఇదియే జడపూజకు సరియైన అర్ధము. ఎలన, ఆ 
నిర్జీవ జడపదార్థము (మూర్తి )లో, మన (శ్రద్దాసక్తుల నర్థము చేసికొనుటగాని, 
మనము సమర్శించిన నైవేద్యములను వినియోగించుకొను శక్తిగాని లేదు, ఇక 
చైతన్యమూర్తులు అనగా మాతాపతరులు, గురుజనము, పద్యాంసులు, అతిధులు, 
సాధువులు, సన్నాసులు, ఉపదెశకులు మరియు ఇతర (్రాణులన్నియును 
మనము సమర్శించిన తినుబండారములను, మిష్టాన్నములను సంతృప్తిగా 
భుజించి మనను హృదయ పూర్వకముగా ఆశిర్వదింతురు. కావున అట్టి వారిని 
అనేక యోగ్య పదార్హములతో సత్కరించవలెను. ఇచ్చట 'పూజ' అనగా (్రద్దతో 
ఆదరించుట,సత్కరించుట యనియువాస్రవిక అర్థము. 

ఇందిర:- ఈశ్వరుడు సర్వ(త్ర వ్యాసంచియున్నాడు. వూరితూంిదును; 
వ్యాస్తమై యున్నప్పుడు మూర్తినేల పూజింపరాదు? పూజించువారు రాతిని 
కాదు. అందు వ్యాపించియున్న పరమాత్మను Peo! 

నువర్త:- "ఈశ్వరుడు సర్వత్ర వ్యాబంచియున్న కారణమున 
మకా రియురతును వ్యాపించియున్నాడు. సకల స్టలములందు నిండయున్నాడు. 
కావున అన్ని స్టలములు,అన్నివస్తువుల పూజ జరుగవచ్చు"'నను ప వాదన 
వాస్తవమైనదిగాదు. చూడమ్మా! పూజించువాడు జీవాత్మ, పూజ ఉద్దేశ్యము 
పరమేశ్వరుని దర్శించుకొనుటయె. కలిసికొనువారుభయులున్న స్టలమందే 
కలయిక సంభవమగును. ఈశ్వరునితో కలువ వలెనన్న అచ్చట ఈశ్వరుడు 
కలడు. కాని కలిసికొనగోరు జీవాత్మ అచ్చట లేదు. అపుడెవరితో కలిసికొనుట 
జరుగును? (ప్రతి మనుష్యుని హృదయమందే జీవాత్మ పరమాత్మలుపస్టితులై 
యున్నారు. శ్రద్దాపూర్వకముగా ప్రయత్నించినచో ఆ యిరువురి కలయిక 
అచ్చటనే జరుగగలదు. కావున ఈశ్వరుని దర్శించగోరువారు మనస్సును, 
ఇంద్రియములను తమ వశమున నుంచుకొని తమ హృదయములందే ఈశ్వరుని 
పూజించవలెను. ఈశ్వరుడు సర్వమున వ్యాపించి యున్నాడని తెలియును. 
సకల స్టానములందలి జలములు త్రాగుటకు యాగ్యమై యుండునా? పరమాత్మ 
ఉనికి డేగలు, పావురములు, పిల్లులు, పులులు, వాములందును గలదు. అట్లని 


ఆక్కా చెల్లెం[డ్ర ధార్మిక చర్చ 46 


మనము పులులు, సర్వముల వద్దకి చేరి సయ్యాటలాడుకొనెదమా? పరమాత్మ 
మూర్తియందును కలడని దాని పూజయొనర్భవలెననుట కేవలము అజ్ఞానము, 
మరియు అమాయకత్వముకాక నురెమగును? పరమాత్మ Sues 
విషము నందును గలడుకదా! అట్లని మనము విషమును (త్రాగగలమా? 
అయోగ్యమగు పదార్థములవైపు మనము చూడనైన చూడము. మూర్తి పూజకులు 
“మేము మూర్తులను గాదు అందు వ్యాపించి యున్న పరమాత్మను పూజించు 
చున్నా'మని యనుకొనుటయును అజ్ఞానమే. అలంకరించు వస్తువులందు, 
ఫలపుషములందు మున్నగు వానియందంతటను పరమాత్మ నిండయున్నాడు. 
ఆకాశము నీటికుండ మరియు ఇటుకయందును వ్యాపించి యున్నది. ఎవరైన 
కుండలోని నీటియందు అ ఆకాశమును ఇటుకతో కొట్టదలచినచో అది 
మూర్ధత్వమే యగును. ఏలన ఆందున్న ఆకాశమునకు శ్రటక తగలకపోగా 
కుండమా[త్రము 'బ్రద్దలగునే కాని ఆకాశముగాదు. ఇదే విధముగా పత్ర 
ఫలపుష్పు మిష్టాన్న ములను అమాయకులు పరమాత్మపై ఉంచుచున్నామని 
యనుకొనుచుస్నారు కాని యవి జడమూర్తిపైననేగాని పరమాత్మపైన గాదు. 
ఏలన మనము సమర్పించు ప్రతి పదార్థమునందును పరమాత్మ వ్యాపించి 
యున్నందున అది పరమాత్మపై పరమాత్మనుంచుటయేయగును. 

ఇందిర:- మూర్తులపై మనము ఫలపుష్పములు మున్నగువానిని 
ఉంచకున్నను వానిని (శ్రద్దాపూర్వకముగా చూచుటవల్ల అందు వ్యాపకమైయున్న 
పరమాత్మ మరియు ఆతని మహిమ యొక్క జ్ఞానము ఆవశ్యకముగా 
గలుగగలదు. 

నువర్ల:- ఇదియును అజ్ఞానమే. ఇందిరా! కొంచెము శ్రద్దతో 
ఆలోచించుము. మూర్తిని చూచుటవల్ల వ్యాపక పరమాత్మ మరియు ఆతని 
మహిమయొక్క జ్ఞానము ఎట్టు కలుగును? నువ్వులందు తైలము వ్యాప్తమై 
యున్నది. కాని చూచువారికి కాన్సించునది త్రైలమా, నువ్వులా? వారెంత 
శ్రద్ధాసక్తులతో చూచినను నువ్వులు మాత్రమే కనిపించును. కాని నూనె కనిపిం 
చదు. నువ్వులను గానుగాడించి గట్టిగా నలిపివేసినప్పుడే అందున్న తైలము 
మనకు కాన్సించును. అట్లే మూర్తులందున్న భగవంతుని చూడవలెనన్న 


47 ఈశ్యరధ్యాన మెట్టు చేయవలెను? 


యోగముద్యారానే అది సాధ్యమగును. ఇక మూర్తులందు భగవంతుని 
మహిమయొక్క జ్ఞానము : మానవుల చేతనే నిర్మింపబడు మూర్తులందు 
బభగవఠతతుని. మవామకాదు: కాన "అరిదు శిల్సియొక్క నిర్మాణ కౌశలము 
మాత్రమే కాన్సించును. అట్టుగాక పరమాత్మ రచించిన పదార్థములందు 
పరమాత్ముని మహిమ తప్పక కనిపించగలదు, నీవు పరమాత యొక్క జ్ఞానమును 
చూడదలచినచో ఆలోచనా పూర్వకముగా ఆయన సృష్టినంతటిని అధ్యయన 
మొనర్భుము. అప్పుడు చూడుము. ఈశ్వరుడు స్పప్టంచిన సూక్ష్మాతి సూక్ష్మమగు 
పదార్థములు, మరియు (ప్రాణులయందెంతటి మహిమ మరియు గొప్పదనము 
గలదో తెలియగలదు. కాని మనుష్య నిర్మిత జడములందు పరమాత్మ 
మహిమయొక్క చిహ్నము కూడ మనకు గాన్పించదు. 

ఇందిర:- అక్కయ్యా. ఫలమనునది సర్వదా భావనయంది యుండును 
గదా! మూర్తిని ఈశ్వరుడని నమ్మకున్నను మనము దానియందు ఈశ్వర 
భావమునుంచి ఫలమును పొందగలము. ఏ మనుష్యుడైనను ఒకేసారి పై 
అంతస్టునకు చేరుకొనజాలడు. పైకి చేరవలెనన్న నిచ్చెనయో మెట్ట్‌ 
అవసరమగును. ఈశ్వర (ప్రాప్తికొరకు మూర్తి పూజను నేను మొదటి మెట్టుగా 
భావింతును. కావున ఎవరైనను భగవానుని కల్పితమూర్తులను సిద్దపరచుకొని 
దానిని మొదటి మెట్టుగా భావించుకొనిన దోషమేమున్నది? 

సువర్ల:- భావన ఏ వస్తువుయొక్క యథార్థరూపమును మార్చజాలదని 
జ్ఞాపకముంచుకొనుము. సున్నపు నీటియందు క్షీరభావన నుంచిన దాని నుండి 
వెన్న వెళ్లదు గదా! జలములందు అగ్ని భావన నుంచినచో అవి మన శీతలము 
(జలుబు)ను తొలగించగలవా? రాతిముక్కలో రొట్టె భావన నుంచిన అది మన 
కడుపు ఆకలిని తీర్చృగలదా? భావన చేతనే (ప్రతి కార్యము సాధింపగలిగినచో 
ప్రపంచములో దుఃఖమనునదే యుండకపోవును. దుఃఖితులుండకుందురు. 
పరిశ్రమచేయు అవసరమే లేకుండును. సత్యముపై ఆధారపడునదే నిజమైన 
భావన. అట్టుగాకున్న అది అభావనయే యగును. ఎవనికైనను విరేచన గుళికలందు 
శక్తిగలిగించు భావననుంచి (మింగించినచో విరేచనములు గాకుండునా? 
శక్తినిచ్చుమాట అటుంచి విరేచనములై ఉన్న శక్తి గూడ ఊడ్చివేయగలదు. 


అతా 


వ. చెల్లం[డ్ర ధార్మిక చర్చ 48 


వస్తువునందుండు సహజ గుణము దానినెట్లు వదలివోగతిదు? కావున భావన 
ద్వారానే ఫలప్రాప్తి గలుగగలదని తలచుట వెర్రి భావనయే యగును. 

చూడమ్మా! సోమనాథ మందిర పూజారులు జడమూర్తిని సాక్షాత్తు 
మహాదేవునిగా భావించుచుండిరి. మహ ద్‌ గజ్బవీయను విదేశీయుడు దండెత్తి 
వచ్చినప్పుడు పండాలు, పూజారులు కర్తవ్యతావిమూఢులై చేతిపై చేయి వేసి 
కొని కూర్చుండి “అందరు గలిసి సోమనాథ స్వామిని ్రార్థించుడు. మనము 
శత్రువుల నెదుర్కొను అవసరమేలేదు. మహాదేవుడు స్వ్యయముగానే వచ్చి 
మ్లేచ్చులను సంహరించగలడు'' అని యనుకొనిరి. దాని పరిణామమెమైనది? 
ఇతిహాసమును చదివిన వారెల్లరును చక్కగా నెరుగుదురు. ఒక సోమనాథాలయమే 
యేమి? ఇట్టి భావనలవల్లనే వేలాది మందిరములు నెలమట్టమైనవి. మూర్తులు 
ముక్కచెక్కలైపోయినవి. అనేకార్ఫుదముల, ఖర్చుదముల రూపాయలు, 
సువర్ణాభరణములు, రత్నరాసుల సంపదలు దోపిడీదారుల వశమై విదేశాలకు 
చేరవేయబడినవి. ఐనను లోకుల అంధ విశ్యాములు తొలగిపోలేదు. చేయదగిన 
వారేమియు చేయకుండ జడమూర్తులందు చేతన భావననుంచిన పరిణామమే 
మైనదో చూడుము. మన దేశ పతనమున కిదియే మూల కారణము. ఇప్పుడు 
నీకు తెలిసినది గదా! అజ్ఞానతాపూర్ణ భావన ఎంతటి అనర్హదాయకము మరి 
యు దుఃఖదాయకమైనదో తెలిసికొంటివి కదా! 

ఇక మూర్తి పూజ ఈశ్వర ప్రాప్తికి ప్రథమ సోపాన మనుకొనుట కూడా 
పూర్తిగా అబద్దము, అజ్ఞానముతో కూడినదే. ఐనను చైతన్యమూర్తుల పూజ 
ఈశ్వర ప్రాప్తికొరకు ప్రథమ సోపానమని అనుకొనుట అనేకాంశములందు 
నమ్మ వచ్చును. కాని జడమూర్తుల పూజ మాత్రము కాదు. బామాలయపర్యతము 
నధిరోహించుటకు ఒక జడమూర్తిని ప్రథమ సోపానమని యెంచిన ఎంచవచ్చును. 
కాని ఈళశ్ళర (ప్రాప్తికి అది మొదట మెట్టు ఎట్లు కాగలదు? దాని యందు 
జ్ఞానమే లేదుగదా? ఆంగము చదువదలచినవానికి దాని మొదటి మెట్లు & 8 
C0 మున్నగు వర్షములే యగును. సంస్కృతము లేక హిందీని చదువ 
దలచినచో అ, ఆ, ఇ, ఈ లు మున్నగు వర్షములు వానికి మొదటి మెట్టు 
కాగలవు. కాని ఎవరైన ఏ, బీ, సీ, డీలు ప్రథమ (3 శ్రేటీయని యెంచి సంస గృతమును 


49 ఈశ్చరధ్యాన మెట్లు చేయవలెను? 


చదువుట ప్రారంభించినచో ఎట్టు చదువగలరు? ఎద్దానికేది సోపానమో తెలిసికొని 
ఆచరించిన ఫలము లభించును. ఈశ్వర ప్రాప్తికొరకు మెట్లు చేతన (ప్రాణుల 
నిష్కామ సేవయే యగును. అనగా సత్సంగము, యమ, నియమ, ఆసన, 
ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధి యనునవి వాస్తవములైన 
సోపానములే. ఈ మెట్టపైన నిరంతరము అధిరోహించుచుండుట ద్యారా 
వీనిని విధి పూర్వకముగ పాలన మొనర్చుట ద్వారానే ఈశ్వర ప్రాప్తి కలుగగలదు. 

“భగవంతుని కల్పిత మూర్తులను చేసి పూజించుటచే కలుగుదోషమే 
మని” నీ వడిగితివి. దినివల్ల ఒక్క దోషముగాదు. పెక్కు దోషములున్నవి. 
సురత పము: కృత్రిమ పదార్హములందు వాస్తవ గుణములను భావించి 
మనుష్యుడు తనను తాను మోసగించుకొనుచున్నాడు. ఎట్టి కల్పిత వస్తువైనను 
వాస్తవ వస్తువు కార్యము చేయజాలదని పశుపక్షి (క్రిమి కీటకాదులకు సైతము 
చక్కగా తెలియును. పిల్లి యెదుట వాస్తవ రూప ఎలుక బొమ్మ నుంచిన పిల్లి 
దానిపై దుముకదు. (భ్రమరము నెదుట మంచి అత్తరు పూసిన ఎంత చక్కని 
కాగితపు పూలనుంచినను అది దానిపై (వాలదు. ఇదే విధముగ ఇతర ప్రాణులేవి 
యును కృత్రిమ పదార్థములను జూచి మోసపోవు. కాని సమస్త ప్రాణులందును 
శ్రెష్టులమని గర్వముగా చెప్పుకొను మనుష్యులు కృత్రిమ పదార్థములచే ఇష్ట 
ఫలములను పొందదలచుట ఎంతటి అమాయకత్వము? ఇంతకన్న ఆశ్చర్య 
మే వురడును? 

రెండవ దోషమేమన: ఈశ్యరుని కల్పిత మూర్తులను పూజించువారు 
తమ అవసరములన్నియును ఈశ్వరుని యందున భావింతురు. ఎట్లన 
మనుష్యుడు తనకువలెనే మూర్తికిని భోజనావశ్యకత కలదని భావించి మూర్తికి 
భోజనాదులను సమర్పించును. తాను వ(స్తములను ధరించునటుల ఈశ్వర 
రూపమని మూర్తికిని ధరింపజేయును. తాను స్నానమాడుట, తాను నిద్రించుట 
మెల్కొనుట, ఆ భూషణములను ధరించుట మున్నగు ఆవశ్యకతలన్నియు 
పరమాత్మకు తగిలించి తన అవసరములనన్నింటిని ఇతరులచె చెయించుకొను 
పరమాత్మ మనకేమి చేయగల”"డనియైన ఆలోచించరు. “ ఒక (గ్రుడ్డివాడు 
మరొక (గ్రుడ్డివానికి (త్రోవ చూపగలడా?” అనియైనను తలచరు. 


అకా చెల్లెండ్ర ధార్మిక చర్చ 50 


మూడవ దోషము:- ఈశ్చరుడొక్కడు. కాని ఆయన మూర్తులు 
అనేకములు. సాంప్రదాయకులెల్లరు తమతమ విశ్యాసములననుసరించి 
మూర్తులను చేసికొన్నారు. ఫలితముగా పరస్పర సాంప్రదాయక రాగద్వేషములు, 
వివాదములు, విరోధములు, పోట్లాటలు గలుగుచుండును. ఇందువల్ల జాతీయ 
(దేశ) నంవఎంటనమునకు గొప్ప నష్టము గలుగును. ఇంతకన్న 
దేశ్నద్రోహమేముండును? 

ఇందిర:- మీ ఉద్దేశ్యములో మూర్తుల నిర్మాణము, వాని పూజలు 
అనర్హకములనియేకదా! (ప్రశాంత గీతములు, భజనలు, రాగతాళములు 
వినుచుండుట మరియు మహాపురుషుల చిత్రములను, మూర్తులను 
చూచుచుండుట, వారి భజనను వనుచుండుటవల్ల మనస్సునకు చక్కని 
శాంతిలభించును. వాని ప్రభావము మన మనస్సులపై పడుచుండునుగదా! 

సువర్లః:- మూర్తులను, చిత్రములను నిర్మించరాదని నా ఉద్దేశ్యము 
క*నేకాదు. మూర్తులను చిత్రములను చేసికొనుము. (ప్రపంచమందలి 
మహాపురుషుల చిత్రములను గీయించుకొనుము. చిత్రములను చేయించి 
యుంచుట వారి స్మృతులను నిలిపియుంచుట యగును. కాని చేతన 
మనుష్యులకు వలె వానిని పూజించుట వానిని పరమాత్మ లేక ఆయన 
ప్రతినిధిగా నెంచి ధర్మార్థ కామమోక్షములను యాచించుట సరికాదు. నిర్జీవ 
పదార్థములు నిర్జీవములే. అవి జీవితులైయున్న మానవుల లేక పరమాత్మ 
స్థానముననుంచపనికిరావు. య. తండ్రి పుత్రుని వ. 
కొని మరణించిన తరువాతగూడ అట్లే ప్రమించగలడా? ఏ శరీరము 
పుత్రుని తన ఒడిలోనికి తీసికొని తినిపించినాడో, ప్రాణములు పోయిన లే 
అదే శరీరము పుత్రునికి ఏమైన పనికివచ్చునా? ఆ మరణించిన తండ్రి 
శరీరమునందు, చురియు శిలా నిర్మిత మూర్తియందు ఏమైన భేదమున్నదా? 
రాయి, లేక ధాతువుతో నిరి శ్రంపబడిన మూర్తులు కుళ్లిపోవు. కాని మృతకుని 
శరీరము కుళ్లిపోవును. కేవలము ఈ రెండింటి యందిదియే భేదము. మూర్తులను 
చక్కగా ఉపయోగించుకొనుటయే వాని పూజ. ఒకవేళ అట్లు 
ఉపయోగించుకొననిచో ఆ పదార్థము లే మనుష్యునకు హానిని గలిగించగలవు. 


51 ఈశృరధ్యాన మెట్లు చేయవలెను? 


అదెట్లు సంభవమని న వడిగెదవేమో! ఐతే వినుము. 

ఒక భక్తుడు గంగాదేవి (నది)ని పూజించును. ఆ నదీమతల్లి మూర్తిని 
పూజించుచుండును. పూలు, పండ్లు, పాయసములు సమర్సించుచు గంగానది 
స్తోత్ర గీతములను పరమభక్తితో గానమొనర్భుచుండును. (ప్రతి దినము వేకువనే 
గంగానదికి వెళ్ళి స్నానమాడి వచ్చెడివాడు. కాని ఆయనకు ఈదుట తెలియదు. 
ఒకనాడాయన భక్తి పరవశమున కొంత లోతుగల (ప్రవాహములోనికి వెళ్ళినాడు. 
ఇప్పుడు చెప్పుము. ఇష్టదైవమగు గంగాదేవి ఆయనను తీరమునకు చేర్చినదా? 
లేదు. ఆయన మునుకలు వేయుచున్నప్పుడు తీరమున నిలుచుండి చూచిన, 
ఈదుట తెలిసిన ధైర్యశాలి యొకడు తక్షణము (ప్రవాహములోనికి దుమికి 
ఆతని తీరమునకు చేర్చి రక్షించినందున (బ్రతికిపోయినాడు. ఆతడెంతటి 
భక్తుడైనను ఈత తెలియని కారణమున గంగ ఆతనిని ముంచివేసెను. మరొక 
మనుష్యుడు గంగను దేవతగా నమ్మడు. ఎక్కడనో హత్యచేసి వచ్చినాడు. 
శరీరమంతా రక్తము చిందినది. వాస్తవ (సాకార) గంగలో దూకి రక్తపు 
మరకలను కడిగివేసికొని ఈదుచు క్షేమముగా దరికి చేరినాడు. ఇట్రెందుకు 
జరిగినది? వాడు గంగాజలములను చక్కగా వినియోగించుకొనినాడు. 
మొదటివాడు గంగా జలములను తప్పుగా పూజించినాడు. కావుననే గంగ 
వొనినిమురి వేసినది: రెండవ నానిన కొపొడనది. మొదటివాడు కనలము 
స్నానమొనర్చుట, పూజించుటయందే 'ముక్తి యని తలచుచుండెను. ఇట్టివారు 
ప్రతి సంవత్సరము ప్రయాణములు, ఇతర వ్యయములకై లక్షలు, కొట్ల 
రూపాయలు వ్యయమొనర్చుచుందురు. త్రోపుళ్ళు, (త్రాక్కుళ్ళు, తిని తినక 
చావుబ్రతుకులలోబడి ఇంటికి చేరుకొందురు. అట్టివారు గంగా పూజ' అనగా 
అందులో స్నానము చేయుట, తలవంచుట, చెంపలు వాయించుకొనుట, 
ఫలపుష్పముల సమర్పించుట మా(త్రమే అనుకొందురు 

ఇక రెండవ వారిని చూడుము. వారు గంగ నుండి పెద్దపెద్ద కాలువలు 
త్రవ్వి నీటి పారుదల ఏర్పాట్లను చేసికొనినారు. కోట్టాది రూపాయల విలువగల 
పంటలను పండించి దేశమునందలి దరిద్రమును తొలగించుటకు చక్కని 
మార్గముల నూహించి సిద్దపరచినారు. గంగాదేవి నుండి విద్యుత్తునుత్సన్నమొనర్శి 


హ్‌. చెల్లెరయ్యడ ధార్మిక చర్చ 59 


మర యంత్రముల ద్యారా దేశ సౌభాగ్యమును లక్షల రెట్లు అభివృద్దిపరచినారు. 
వారెప్పుడు కూడ గంగ యందు స్నానమైనను చేయలేదు. నల్లా (కుళాయీ)ల 
ద్వారా తామున్న గృహములకే గంగను రప్పించుకొనినారు. అన్ని విధముల 
లాభమునొందుచున్నారు. అనగా వారు జడపదార్థముల వాస్తవ పూజయొక్క 
అర్థము, దాని ఉచిత ప్రయోగమును చక్కగా నెరుగుదురు. ఒక గంగయే 
యేమి? ప్రతి జడ పదార్హమును గురించియు ఇట్టివే అనేక ఉదాహరణముల 
నీయవచ్చును. 

ఇక మిగిలిపోయినది మూర్తి లేక చి(తములను చూచి 
ప్రభావితులగుమాట. వీని సంబంధమునను కొంచెమాలోచించుము. మంచి, 
లేక చెడు (ప్రభావము కేవలము మూర్తులను, లేక చితములను చూచినంత 
మాత్రముననే మనపై పడదు. కాని మన ఆంతరిక సంస్కారముల కారణముననే 
వాని ప్రభావము మనపై పడుచుండును. ఎట్టన: ఒక హిందువు రాముడు లేక 
కృష్ణుని మూర్తిని చూచినాడు. ఆయన తన తలను మూర్తియెదుట వంచినాడు. 
ఎందుకు వంచినాడు? ఆతడు రాముని, కృష్ణున ఇతిహాసములను చదివి వారు 
ఈశ్స్వరావతారములు, రావణుని, కంసుని సంహరించినవారని వానికి తెలిసినది. 
ఈ సంస్కారము పుస్తకములను చదువుట వల్లనో ఒకరు మరొకరి ద్యారా 
వినుటవల్లనో ఏదో విధముగా వానిపై పడినది. కావుననే మూర్తులను చూచినంత 
మా(త్రముననె వాడు (ప్రభావితుడగును. ఒకవేళ ఆ హిందువు నెదుటికే జాపాన్‌ 
దేశపు దేవత 'కన్వూషియస్‌”ను తెచ్చి యుంచిన దానిని చూచి ఆతడెంత 
మాత్రము (ప్రభావితుడు కాదు. దానియెడ. ఆతనికెంత మాత్రము శ్రద్ద 
గలుగదు. ఏలన, ఆతనికి 'కన్ఫూషియస్‌'ను గురించి కాని, ఆతని చరిత్రను 
గురించి కాని ఎమియును తెలియదు. కావున దాని (ప్రభావ మెంత మాత్రమును 
ఆతని హృదయముపై పడలేదు. ఆతడు ఆ మూర్తి యెదుట తన తలను 
వంచడు. ఒక ముస్లిము ఎ హిందూ దేవత యెదుట (శ్రద్దతో తనతలను వంచ 
డేమి కారణము? ఆ ముస్టిం హృదయముపై దాని సంస్కార మేమియును 
పడలేదు. ఇందుకు విరుద్దముగా ఒక దుర్చల మరియు కురూసియగు ముస్లిం 
చిత్రమెంతయో ఆతనికి బాగనిపించును. కాని హిందూ దేవీ దేవతల మూర్తి 


రం -ఈశ్చరధ్యాన మెట్టు చేయవలెను? 


లేక చిత్రము లెంత సుందరముగ నున్నను ఆతనికి బాగనిపించవు. ఆతనికి 
వానియెడ (శ్రద్ద గలుగదు. ముస్లిం చిత్రము ఆతనికెందుకు బాగనిపించినది? 
ఎందుకన ఆతని మనస్సు (హృదయము) పై మోమిన్‌, లేక ఇస్తాం సంస్కారము 
దృఢముగా పడియున్నది. ఇప్పుడు నికు చక్కగా తెలిసియుండును. మన 
హృదయముపై ఏ ప్రభావము పడునో అది మన సంస్కారములవల్లనే 
పడుచుండును. మూర్తులను చూచుచుండుట వల్ల కాదు. అదే నిజమగుచో ప్రతి 
మనుష్యుడును ప్రతి” మూర్తిని చూచుచుండుటచే (ప్రభావితుడై శాంతిని 
ప్రాప్తించుకొనుచుండవలెను గదా! అట్టు జరుగదు. 

ఇందిర:- పాఠశాలలందు బాలురకు పటము చూపబడుచుండును. ఒక 
చిన్న పటము ద్యారా విశ్య్వమంతటి జ్ఞానము వారికి కలిగించబడును. ఇదే 
విధముగా అతి చిన్న మూర్తి ద్వారా అతి విశాలమగు పరమాత్మ జ్ఞానమును కూడ 
కలిగింపవచ్చును గదా! 

సువర్ల:- నా ప్రియమైన సోదరీ! “పట'మనునది సాకార జగత్తుది 
మాత్రమే చేయబడును. గాని ద్వారా సము[ద్రములు, సరస్సులు, నదీ నదములు, 
పర్వతములు, నగరములు, పట్టణములు, రాచబాటలు, అయోమార్గములు 
మున్నగు వాని జ్ఞానము మా(త్రమే కలిగించబడును. పరమాత్మ సర్వవ్యాపకుడు. 
నిరాకారుడు, కొవున ఆయన పటము (మూర్తి అసంభవము. దాని వల్ల 
పరమాత్మ జ్ఞానము కలుగనే కలుగదు. 

ఇందిర:- అక్షరములు, శబ్దములు నిరాకారములే. ఐనను వాని మూర్తులను 
చేసి బాలురకు బోధించుట జరుగుచుండునా లేదా? ఒకవేళ అక్షరముల, శబ్దముల 
ఆకారము చేయబడనిచో బాలబాలికలు విద్యనెట్లు పొందగలుగుదురు? 

సునర్ల:- అక్షరములు, శబ్దములను కన్నులతో చూడలేము. కాని చెవులతో 
మాత్రము వినగలుగుదుము కదా! (గాహ్యమొనర్చు కొనుటకు చెవుల ఎషయమును 
నేత్రముల ద్వారా తెలుపుటకు చిత్రములను చేయగలము. కాని ఇంద్రియముల 
విషయముకానిదానిని ఇంద్రియముగ చూపుట ఎంత మాత్రము సాధ్యముకాదు. 
అది కేవలము అనుభవము ద్వారానే తెలిసికొనబడును. దాని కొరకు నిరాకార 
అక్షరముల, శబ్దముల కల్పిత చిహ్నములను చెసియె విద్యగరపు ఆవశ్యకత 


అక్కా చెల్లెం[డ ధార్మిక చర్చ 54 


కాన్సించదు. అట్టే జరు గగలదన్న గొప్పు గొప్పవిద్యలను నేర్చిన గ్రుడ్డివారుండకనే 
పోవుదురు. ఏలన వారు అ ఆ ఇ ఈల రూపమునుగాని, ఏబీసీడీల 
రూపమునుగాని చూడలేదు. కాని [గ్రుడ్డివారైన సంస్కృత, ఆంగ్ల విద్యాంసులెందరో 
మనకు గాన్సింతురు. రెండవది: వ్రాయబడిన కల్పిత చిహ్నములే 'వర్షము' 
లనిపించుకొనును. కాని అక్షరములు కాదు. మనము పలుకుచున్నవన్నియును 
అక్షరములు. అవి నిరాకారములు. వ్రాయబడిన వన్నియును వర్షములు. అవి 
సాకారములు. 

ఇందిర:- ఇంకొక విషయము. సమయము నిరాకారమైనది. ఐనను దానికి 
మూర్తి రూప గడియారమును చేసి పనిని నెరవేర్చుకొనుచుందుము గదా! 

సువర్ష:- గడియారము సూర్యుని కార్యమునకు (ప్రతిమూర్తి. కాని సమ 
యమునకు మూర్తికాదు. సూర్యునివల్ల సమయమును తెలిసికొనునట్ల 
గడయారమువల్ల నమయజ్ఞానము కలుగును. గడయారముల 
క్రమమంతయును సూర్యునిపైననే ఆధారపడియుండును. 

ఇందిర:- నిరాకార ధ్యానమొనర్భవలయునన్న ఎట్టు సాధ్యమగును? 
నిరాకార ధ్యానమొనర్చుటకు కూర్చున్నప్పుడు కన్నులు మూతలు పడుచుండును. 
-ఏదో ఒక వస్తువు ఎదుట లేకున్నచో మనస్సు నిలువలేకున్నది. 

సువర్ల:- ప్రపంచము రెండు విధములుగనున్నది. ఒకటి ఆధ్యాత్మికము, 
రెండవది ఆధి భౌతికము. ఆధ్యాత్మికమనగా ఆత్మ సంబంధము. భౌతిక 
సంబంధమనగా పృథివి, అగ్ని, జలము మున్నగు పంచ భూతముల సంబంధమని 
బ్ఞాపకముంచుకొనుము. పరమాత్మ సంబంధ విషయములు ఆధ్యాత్మిక 
జగత్తునకు సంబంధించినవి. నివు ధ్యానమొనర్భుటకు కూర్చున్నప్పుడు 
మూర్తియొక్క ఆకారమే మనన్సు మరియు మన్తిషృృ్యమునందు 
తిరుగాడుచుండును. అప్పుడు ఆధ్మాత్మిక, అనగా పరమాత్మ సంబంధ 
చింతనమెచ్చట జరిగినట్టు? ఎలన, మూర్తి పంచభూతములచే నిర్మితమైనది 
గదా! ప్రాపంచిక మూర్తిమంతములై సమస్త వస్తువుల ఆలోచనలను వదలివేసి 
ఆత్మయందే పరమాత్మయొక్క వ్యాపకత్వ అనుభూతినొందినప్పుడే ఆధ్మాత్మిక 
ధ్యానము స్థిీరమగును. ఆత్మ మరియు పరమాత్మల యందు దేశము, 


55 -ఈశ్వరధ్యాన మెట్టు చేయవలెను? 


కాలమునకు సంబంధించిన దూరము లేదు. కేవలము జ్ఞాన దూరము మాత్రము 
కలదు. అజ్ఞానమను తెర తొలగగనే పరమాత్మ అనుభూతి గలుగుచుండును. 
ఇక మనస్సు నిలుచు విషయము. మనస్సనునది నిలుపుటవల్లనే నిలువగలదు. 
అభ్యాసమువల్లనే మనస్సు నిలుపుట, అది స్థిరముగ నుండుట జరుగును. ఏ 
పనియెనను ధ్యాన పూర్వకముగా అభ్యాసము జరిగినప్పుడే మనస్సు దానిపై 
స్థిరపడుచుండును. _అభ్యాసమొనర్చుచుండినచో పప్రపంచమునందలి సకల 
కార్యములు సాధింపబడుచుండును. ఎందరో స్రీలు రెండు మూడు నీటి 
పాత్రలను దొంతరలుగా నెత్తికొని, చంకన బాలునెత్తుకొని పరస్పరము 
వార్తాలాపముల నొనర్భుకొనుచు మెరక పల్లముల (త్రోవలందు తలపై ఏ బరువు 
లేనట్టే చేతులు (త్రిప్తుచు నడుచుచుందురు. ఒక నటుడు, లేక దొమ్మరివాడు 
పొడుగాటి వెదురు బొంగుపై తలపై ఎన్నెన్నో నీటి కుండలను పేర్చుకొని ఇంకా 
చంకలలో ఇరువురేసి పిల్లలనిరికించుకొని సైకక్కుచుండును. సర్కసులలో 
అమ్మాయిలు పైకి కట్టిన ఇనుప తీగపై సైకిళ్ళు నడుపుదురు. కుక్కలు, పిల్లులు 
ఫిరంగులు, తుపాకులు పేల్చుటయును చూపబడుచున్నది. ఇవన్నియును 
అభ్యాసముయొక్క పరిణామమే కదా! బక్కచిక్కిన మనుష్యులు ప్రాతః నాలుగు 
గంటలకు మేల్కొని మిక్కిలి చలిలో గంగ, యమున మున్నగు నదులందు 
స్నానమొనర్చుటకు వెళ్ళుచుందురు. చక్కని బలము, ఆరోగ్యము కలిగియును 
కొందరు ఉదయం నాలుగు గంటలకు నిండుగా రజాయి (ఊలు దుప్పటి) 
కప్పుకొని ముఖము బయటకు దీయుటకును భయపడుచుందురు. ఎందుకు? 
శీత జలములలో స్నానమొనర్భు అలవాటు గలవారు ఉప్ణము, చలిని సమముగా 
చూతురు. ఇదే విధముగా పరమేశ్వరుని చింతనమొనర్చు అభ్యాసముగలవారు 
యమనియమాదులను సాధనముల ద్యారా ఎన్నో గంటలు నదీ పర్వత 
సానువులందు కూర్చుండి ఈశ్వర చింతన మొనర్చుచుందురు. వారేదైనా ఒక 
మూర్తినే ధ్యానించుచున్నారా? ఎంత మాత్రము కాదు. నీవు చక్కగా, లొతుగా 
ఆలోచించితివేని మూర్తియందు మనస్సు ఏకాగ్రతగా నిలువదని నికే తెలియగలదు. 
ఏలన, ఒకప్తుడా మూర్తియొక్క ముక్కు పై, కన్నులపై, కిరీటముపై, వస్త్రముల పై 
ఆభూషణముల పై దృష్టి తిరుగుచుండును. ఇంకా మూర్తిని చూడకుండా కన్నులు 


అక్కా చెల్తెం[డ్ర ధార్మిక చర్చ 56 


మూసికొన్నను ఆతని వృత్తులు ఆత్మ పై స్టరపడుచుండును. 

ఇందిర:- మిఠాయి కొట్టువానివద్ద ఒక రూపాయి కోవా బిళ్ళ (పెడా) లు 
కొని తినినచో మనకు దాని చక్కని రుచి అనుభూతి కలుగును. కోవా బిళ్ళలు 
సాకారములు. కాని వాని రుచి నిరాకారము గదా! కాని మిఠాయి వానితో ఒక 
రూపాయి నిరాకారమగు రుచి (తీపి) నీయుమని కోరినచో వాడెట్టీయగలడు? 
దీనివల్ల బోధపడునదేమన సాకార మూర్తి ద్వారానే నిరాకారుడగు 
పరమాత్మయొక్క ఆనందానుభూతి (వాప్తించగలదు. 

సువర్ణ:- చూడు చెల్లెమ్మా! ఏది ఏ వస్తువు గుణమో, అనుభవమునకు 
వచ్చినప్పుడు మనకు తెలిసిపోవును. కోవాబిళ్ళలు తినుటవల్ల కోవా బిళ్ళల రుచి, 
లడ్డూలు తినునప్తుడు లడ్డూల రుచి మనకు కలుగును. కోవా బిళ్ళ, మరియుదాని 
రుచియందు గుణము, గుణి సంబంధమే యుండును. కాని వ్యాప్య, వ్యాపక 
సంబంధముగాదు. పేడా (కోవాబిళ్ళ) యనునది (ద్రవ్యము. రుచి యనునది 
దాని గుణము. కాని మూర్తి మరియు పరమాత్మ రెండును [ద్రవ్యములే. పేడాను 
తినుటవల్ల దాని గుణమగు తీపి రుచి మనకేర్సడును. కాని మూర్తివల్ల 
పరమాత్మయొక్క ఆనందమెట్టు ప్రతీతము కాగలదు? మూర్తియొక్క గుణము 
పరమాత్మ కాదుగదా! రెండవది:- పెడా తినుటవల్లనే పేడా రుచి తెలియును. 
ఎవడో ఒకడు మట్టితో పేడా ప్రతి రూపము చేసి తినినచో అసలు పేడా రూపము 
రాగలదా? రానేరాదు. వాస్తవ రూపములో పరమాత్మ అనుభూతిని పొందుట 
ద్వారానే పరమాత్మయొక్క ఆనందము కలుగగలదు. ఆయన స్థానమున మట్టి, 
శిల, లోహముల మూర్తులను చేసి మైక్కుటద్యారా )రమాత్మ ఆనందమెట్లు 
లభ్యముకాగలదు? 

ఇందిర:- రాజు మూర్తిని ము(ద్రించుటవల్ల నోట్టు, రూపాయల 
వ్యవహారము సుఖదాయకముగ నడుచుచుండును. ఇట్టే మూర్తి పూజయును 
సుఖదాయకముగా నుండునుగదా! 

సువర్ల:- మొదటి విషయము. రాజు శరీర ధారి, కావున ఆయన మూర్తిని 
నోట్లు, మరియు నాణెములపై ముద్రించవచ్చును. కాని పరమాత 
నిరాకారుడగుటచే ఆయన మూర్తి నిర్మింపబడజాణదు. రెండవది:- నోట్లు, 


57 ఈశ్చరధ్యాన మెట్టు చేయవలెను? 


రూపాయలు మున్నగు నాణెములు రాజాజ్ఞత్‌ రాజుగారి కర్మాగారములందే 
నిర్మింపబడినవి మాత్రమే సుఖదాయకముగ నుండగలవు. కాని ఎవడైన 
రాజాజ్ఞకు విపరీతముగ నకిలి (ప్రతి రూప) నాణెములు, నోట్లు తన గృహమందే 
చేసినచో వాడు చెరసాల సుఖమనుభవించగలడుే. ఇదే విధముగ నిర్మింపబడిన 
పరమాత్మ, లేక ఇతర మూర్తులను యథాయోగ్యముగ వ్యవహరించుకొనిననే 
సుఖదాయకముగ నుండును. కాని పరమాత్మ ఆజ్ఞకు విరుద్దముగ పరమాత్మ 
స్థానమున మట్టి, రాయివంటి కృత్రిమ మూర్తులను చేసి వానిని పూజించుట 
అనేక చెరసాల (జైలు) రూపయోనులందు ప్రవేశించు ప్రయత్నమొనర్సుటయే 
యగును. 

ఇందిర:- ఏకలవ్యుడు (ద్రోణాచార్యుని మూర్తిని నిర్మించుకొని శస్త్ర 
విద్యల నభ్యసించినాడని మహాభారతమందు కలదుగదా! 

సువర్ల:- ద్రోణాచార్యుడు సజీవ మూర్తి. అందుకే ఏకలవ్యుడు ఆతని 
మూర్తిని నిర్మించుకొనినాడు. ఆతడు పరమేశ్వరుని స్థానమున ఆ మూర్తిని 
పూజించలేదు. రెండవది:- శస్త్ర విద్యలను మూర్తి నేర్చలేదు. ఒకవేళ మూర్తియే 
నేర్పగలిగినచో వానికి అభ్యసించవలసిన అవసరమే ఉండెడిదిగాదు. వాడు 
తనశస్త విద్యనంతయును తన అభ్యాసముద్వారా (శ్రద్దతో నేర్చుకొనినాడు. ఈ 
విషయము (ద్రోణాచార్యునకు కూడా తెలియదు. అది తెలిసిన పిదప మూర్తిని 
చేసినందుకు గాను అతని బొటన వ్రేలిని నరికివియించినాడు. మూర్తియందు 
ఏదేని కార్యము నభ్యసింపజేయు యోగ్యత యెక్కడిది? ఒకవేళ నేర్పగల నేర్చు 
మూర్తులకున్నచో వేదవ్యాసుని మూర్తిని ముందుంచుకొని ప్రతి మనుష్యుడును 
దాని నుండి వేదములను చదువుకొనుచుండెడివాడు. కాని అట్టు జరుగదు. ఒక 
సేవకుడు ఆంగ్లేయుని కొలువు చేసి ఆంగ్రమును మాట్లాడుట నేర్చుకొనినాడు. 
మిఠాయి కొట్టువాని నౌకరి చేసి మిఠాయిని చేయుట నేర్చుకొనినాడు. 
అగ్నిముందర కూర్చున్నప్పుడు వేడి అనుభూతి కలుగును. మనమెవని సాంగత్య 
మొనర్చిదమో వాని గుణములు మనలో ప్రవేశించగలవు. జడమూర్తుల 
సాంగత్యమువల్ల జడత్వమె కలుగును. ఈ జడత్వకారణము వల్లన 


అక్కా చెల్లెం(డ్ర ధార్మిక చర్చ 58 


బానిసత్వము, పరాధీనత ప్రాప్తించినది. జడ సాంగత్యమువల్ల ఆత్మ విశ్వాసము 
కర్మణ్యత నరిరచిపోయినది, 

ఇందిర:- మంచిది. ఈ విషయముపై ఎంతయో చర్చ జరిగినది, 
ఈశ్వరుడు దయాళువు, న్యాయకారి అగునా, కాదా? అగునన్నచో దయ, 
మరియు న్యాయములు కలిసి యుండజాలవు కదా! ఏలన, దయ దలచినప్పుడు 
న్యాయము నష్టమగును. న్యాయము జరుపునప్పుడు దయయనునది తప్పక 
నశించగలదు. 

సువర్లః- ఈ విషయముపై రెపు మాట్టాడుకొందుము. 


మో 


అపాం సమీపే నియతో నైత్యికం విధి మాస్టితః | 
సావిత్రి మప్యధియీత గత్వారణ్యం సమాహితః ॥ (మనుస్ఫుతి 2-104) 
నది తీరము నందలి అడవికిగాని, ఉపవనమునకు గాని (లేకున్న ఒక 


చక్కని ఏకాంత (ప్రదేశమునగాని) వెళ్ళి సావధానులై నిత్యకర్మయైన 
సంధ్యోపాసన నొనర్చవలెను. సావితీ - గాయత్రీ మంత్రమును 
అర్హభావముతో జపించుచు దాని ననుసరించి నడువ వలయును. 

ఈ జపము మనసుతో చేయుట ఉత్తమము. 





59 


ఈశ్వరుడు న్యాయకారియా, దయాళునా? 
(ఆరవ దినము : (ప్రాతఃకాలము) 


ఇందిర:- అక్కయ్యా! నిన్నటి నా శంకను దీర్చుము. 

సువర్ల:- “దయ, మరియు న్యాయమను ఈ రెండు గుణములు 
ఈశ్వరునియందు కలిసి ఎట్టుండగల"వనియే కదా నీ శంక? వాస్తవముగా 
దయ, న్యాయము అను రెండు గుణములు కలిసియే యుండును. భేదమేమనగా 
'దయ' ను దయాళువగు పరమేశ్వరుడు తన దిశనుండియే చేయును. కొని 
'న్యాయ'మను దానిని జీవుల కర్మానుసారముగా నొనర్చును. ఎట్టన, కర్షకుడు 
ఒక విత్తును భూమియందు నాటును. ఒక గింజకు బదులుగా వందలాది 
విత్తులను ఈశ్వరుడు ఆతనికిచ్చును. ఇది ఆతని దయ. ఇక న్యాయమేమన, 
నీ వెట్టి విత్తనములను నాటెదవో అట్టి వానినేకోసికొనెదవు. నీ వేది చేసెదవో 
దానినే పొందెదవు. అనగా శనగలను నాటి శనగలనే పొందెదవు. కాని గోధుమలను 
కాదు. ఇదియే ఆయన న్యాయము. ఒక తండ్రికి నలుగురు పుత్రులు గలరు. 
ఆ నలుగురికి ఒక్కొక్కనికి ఒక్కొక్క వేయి రూపాయిలిచ్చినాడు. ఇది ఆతనికి 
పుత్రులపైనున్న దయ. కాని ఒక కొడుకు రెండవవాని రూపాయలను 
బలవంతముగా లాగుకొనినాడు. అప్పుడు తండ్రి రూపాయలు లాగుకొనిన 
కొడుకును దండించినాడు. ఇది ఆతని న్యాయము. రూపాయలను తండ్రి 
తనవైపు నుండి ఇచ్చినాడు. ఇది అతని దయ. ఇక దుష్టుడగు పుత్రుని దండించి 
ఎవని అధికారమును వానికిప్పించుట తండ్రియొక్క న్యాయము. ఒక రాజు ఒక 
హంతకునికి మరణదండన విధించును. ఇది యాతని న్యాయము. ఎట్లన, ప్రాణ 
దండన విధించి హంతకుని ద్వారా పీడింపబడినవారిని రక్షించును. ఇది ఆతని 
దయ. ఒకవేళ రాజు హంతకుని వదలివేసినచో అది ఆతని అన్యాయమే 
యగును. వాస్తవమునకు ఏ ఉద్దేశ్యము దయవల్ల నెరవేరునో అదియే న్యాయమువల్ల 
చేకూరును. ఎచ్చట న్యాయముండదో అచ్చట దయయును ఉండదు. 
అన్యాయుముగల మనుమ్యుడవ్పుండ్డన దయగలవాడు కాగలడా? 
అన్యాయముగలవాడు స్యార్ధి యగును. కాని దయగలవాడు మాత్రము కాడు, 


అక్కా చెల్లండ్ర ధార్మిక చర్చ 60 


పరమాత్మ న్యాయకారి. కావుననే దయాళువు. ఆయన (వ్రాణుల కళ్యాణము 
కొరకే సకల నె సౌకర్యములతో సృష్టిని నిర్మించినాడు. ఇది ఆయన సంపూర్ణ 
దయయే. కర్మానుసారము (ప్రతి ప్రాణికి ఫలము నిచ్చుచుండును. ఇదియే 
ఆయన న్యాయము. 

ఇందిర:- ఒక వ్యక్తి చెడు కర్మ నొనర్భదలచిన దానిని పరమాత్మ 
ముందుగా తెలిసికొనునా? ఒకవేళ ముందుగానే ఎరిగినచో తక్షణమే 
నిలిపివేయవచ్చునుగదా? అట్లెందుకు చేయలేడు? 

సువర్లః- చెడు కర్మలనుండి పరమాత్మ తక్షణమే నిలిపివేయును. 
ఇందుకు నిదర్శనమేమన, చెడు కర్మల నొనర్చదలచినవానిని చేయుటకు 
ఉద్యుక్తుడగునప్పుడు వాని అంతఃకరణమున భయము, లజ్జె, సందేహభావ 
ముత్సన్నమగును. ఇది యంతయు పరమాత్మ దిశనుండియే కలుగును. 
దీనినే “అంతఃకరణ ధ్వని” అనియందుము. మనుష్యుడేయెమి? పశువుల 
అంతఃకరణములందును భయము, లజ్జ, అనుమానము మున్నగునవి 
ఉత్సన్నమగును. కుక్కకు మనము రొట్టెముక్కను వేసినప్పు డది సంతోషముతో 
తోకనాడించుచు తినును. కాని భయపడుచునో దాచుకొనియో తినదు. ఆ 
కుక్కయే రొట్టెను దొంగిలించి నోట కరచుకొని ఎక్కడో దాచికొని తినుచుండును. 
అప్పుడది ఆనందముగా తోకనాడించుటగాని, నిర్భయముగా తినుటగాని 
చేయదు. ఇట్లెందుకు ఎందుకనగా ఇది పాపకర్మయని (ప్రాణుల అంత; 
కరణము హెచ్చరించును. కాని (ప్రాణుల మం. ఎవ్వరును 
భంగపరచరు. కావున వాని స్వభావము ననుసరించి ఎటి ఏ శ్రరణను లక్ష్య పెట్టక 
అవి కర్మలను చేయుచునే యుండును. ప్రతి ప్రాణికిని కర్మచేయు స్యాతం 
త్ర్యమును పరమాత్మకూడ నిలిపివేయడు. జీవుడు అనాది. కర్మమొనర్చుటలో 
స్వతంత్రుడు. కావున ఎవ్వరైనను ఆతని స్వాతం(త్రమునెట్టు హరించగలరు? 
పరమాత్మ బీవాత్మ స్వాతంత్ర్యమును హరించుచో బీవాత్మ బీవాత్మగా 
నుండుటగాని, దానికి ఉన్నతి కలుగుటగాని జరుగదు. ఒక పాఠశాల యందు 
విద్యార్థుల పరిక్షలు జరుగుచున్నవి. ఉపాధ్యాయులు పర్యవేక్షించుచుందురు, 
కొందరుబాలురు తప్పు సమాధానములను (వ్రాయుచుండగా చూతురు. 


61 ఈశ్వరుడు న్యాయకారియా, దయాళువా? 


చూచియును ఊరకుందురేకాని వాని స్వాంతత్రమునకు భంగము గలిగించరు. 
ఒకవేళ ఉపాధ్యాయులు బాలురచే సరియైన సమాధానములు (వాయించినచో 
బాలురకు వ్యక్తిగత ఉన్నతి గలుగదు. వారికి బాలురను చదివించి పరీక్షించు 
అవసరమే యుండదు. అట్టి పరిస్థితిలో విద్యార్థి విద్యార్థిగా నెట్లుండును? కేవల 
మొక యం(త్రభాగముగా మిగిలిపోగలడు. ఉవాధ్యాయుల కార్యము విద్యార్థులను 
చక్కగా చదివించుటయే. చక్కగా చదివి పరీక్షలయం దుత్తీర్ణులై ఉన్నతినాందుట 
యనునది స్వయముగ విద్యార్థి కార్యము. ఇదే విధముగా పఠమాత్మ కార్యము 
జీవులకు వేదము ద్వారా విధి నిషేధ (ఆచార అనాచార) కర్మల జ్ఞానమును 
ప్రాప్తింపజేయుటయే. మంచి చెడు కర్మలను చేయుటకాదు. జీవుడు కర్మలను 
తనకుగల స్వతం(త్రముతోనే యొనర్చుచుండును. జీవుడు జ్ఞానముతో గూడిన 
కర్మల నొనర్చినచో సుఖము నౌందగలడు. అజ్ఞానముతో గూడిన 
కర్మలనొనర్చినచో దుఃఖమును పొందగలడు. వేద జ్ఞానముగాక ప్రతిప్రాణి 
అంతఃకరణమునందును దుష్కర్మలను చేయకుండుటకు ఆదేశము పరమాత ] 
దిశనుండి తప్పక లభించును. ఆయన ఆదేశముపై ధ్యానమునుంచుట, 
ఉంచకపోవుట (ప్రాణుల స్వంత విషయము. దీనినే “చెడు కార్యముల నుండి 
తొలగించి యుంచుటకు పరమాత్మ ఆదేశ'మని యందుము. కాని జీవుల 
కర్మనొనర్చు స్యోతంత్ర్యమును లాగుకొనుట నిలిపివేయుట మాత్రము కాదు. 

ఇందిర:- మంచిది. పరమాత్మ జీవులకు వెంటనే కర్మల ఫలము నేల 
ఈయడు? 

సువర్గ:- (ప్రతి కర్మకు తక్షణమే ఫలము నిచ్చుటయును సరియైనది 
కాదు. పరమాత్మ ఒక మనుష్యునకు ఆయన కర్మకు ప్రసన్నుడై తత్కాలమే ఒక 
సంవత్సరము ఆనందముననుభవింపజేసినాడనుకొందము. వాడొక సంవత్సరము 
సుఖముననుభవించగలడు. కాని వాడు రెండవ దినముననే ఏదో ఒక 
దుష్కర్మనొనర్చినందున దాని ఫలముగా వానికి వెంటనే ఒక సంవత్సరము 
దుఃఖములననుభవింపజేసినాడని యనుకొందుము. ఇక నిప్పుడాలోచించుము. 
పరమాత శ్ర నియమానుసారము వాడు ఆనందము ననుభవించుచున్నాడు. 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 62 


వెంటనె దుష్కర్మ ఫలము ననుభవింపజేసిన మొదట నొనర్చిన నియమమునకు 
భంగము వాతటిల్లగలదు. జీవుడు కర్మల నొనర్చుటయందు స్వతంత్రుడగుటచే 
సదా సత్కర్మ దుష్కర్మల నొనర్చుచునే యుండును. ఒకవేళ పరమేశ్వరుడు 
తత్కాలమే కర్మల ఫలము నిచ్చుచుండినచో సత్కర్మ దుష్కర్మల వ్యవస్థ 
స(క్రమముగ నెట్లు నడువగలదు? కావుననే పరమాత్మ సమస్త కర్మల ఫలములను 
తన వ్యవస్థననుసరించియె ఇచ్చుచుండును. 

ఇందిర:- ఈ (ప్రపంచమున మనము చూచుచున్న యోనులన్నియు 
కర్మ ఫలములవల్లనే (ప్రాప్తించినవా? 

సువర్ల:- ప్రపంచములో రెండు ప్రకారములు, అనగా భోగయోనులు, 
ఉభయ యోనులు అని గలవు. ఇవియన్నియు జీవులకు వాని కర్మానుసారమే 
(ప్రాప్తించినవి. 

ఇందిరః:- భోగయోని, ఉభయయోనులనువాని తాత్సర్యమేమి? 

సువర్లః:- భోగయోనులందు జీవుడు సుఖ దుఃఖములననుభవించు 
చుండునే కాని భవిష్యత్తును గూర్చి ఎట్టి కర్మలను స్వతంత్రముగా 
ఆచరించజాలడు. పశుపక్ష్యాది జీవులన్నియు నిట్టివే. మనుష్యయోని మాత్రమే 
ఉభయయోని, దీని యందాతడు సుఖ దుఃఖ రూపమున ఫలమనుభవించుచు 
భవిష్యత్తు కొరకు మంచి చెడు కర్మల నొనర్భుచుండగలడు. 

ఇందిర:- మనుష్యయోని ఉభయయోనిగా ఎందుకు ఎంచబడినది? 

సువర్ల:- పశుపక్ష్యాదులకు కడుపు నింపుకొనుటకు 'తినుట' యను 
చింతయే యుండును. పదార్థముల నుత్పన్నమొనర్చు చింత వానికి లేదు, 
వాని జన్మ పరమాత్మ వ్యవస్థననుసరించి కేవలము భోగములను భోగించుటకొరకే 
యున్నది. ఉత్పన్నమొనర్చుట, సంపాదన మొనర్చుటకు కాదు. చూడమ్మా! 
గోధుమలు, శనగలు, బియ్యము ఇతర ధాన్యములను సకల పశుపక్ష్యాదులు 
తిని కడుపు నింపుకొనునేకాని వాని నుత్సన్యమొనర్భలేవు. ఏలన, వానియందు 
ఆ ఆలోచనా శక్తిలేదు. కాని మనుష్యుడు తన ఆలోచనా శక్తితో పశువులతో 
పనిచేయించుకొని ధాన్యములనుత్పన్నమొనర్చును. ఆలోచనా శక్తిగల 
కారణముననే మనుష్య యోని 'ఉభయయోని' ఆని యనబడినది. తన 


63 ఈశృరుడు న్యాయకారియా, దయాళువా? 


ఆలోచనా శక్తి ద్వారా ఆతడు సకల పశు పక్ష్యాదులను తన 
యధీనమునందుంచుకొనును. ఒక గొల్లవాని యధీనములో వేలాది గొర్రె 
మేకలుండును. ఒక పశుల కాపరి స్వాధీనమున వేలాది గోవులుండును. 
మనుష్యుడు సింహ శార్జూలములు మొదలగు పెద్ద పెద్ద ఘాతుక మృగములను 
సైతము సరస్రులలో ఆటాలాడించును. జంతువులనేయేమి? తన ఆలోచనా 
శక్తి ఆధారమున పృథివి, జలము, వాయువు, అన్ని మున్నగు మహత్తత్యములతో 
గూడ వనితిని కొనుచున్నాడు. ఈళ్వరుడు మనరుమ్యులకు 
ఆకాశమునందెగురుటకు పక్షుల వంటి పక్షముల నియకున్నను ఆతడు 
విమానములను సిద్దపరచుకొని యధేచ్చగా ఆకాశమున విహరించుచున్నాడు. 
నీటీయందీదుటకు తాబేలు, చేపలు, మొసలి వంటి శరీర సాధనములు లేకున్నను 
పెద్దపెద్ద పడవలు, ఓడలు మున్నగు అనేక రకముల జల యానసాధనముల 
నేర్పరచుకొని మహా నము[ద్రములపైన, లోవల నిర్భయముగ 
ప్రయాణమొనర్భగలుగుచున్నాడు .(గ్రద్దలు, రాబందుల వంటి దూరదర్శన 
దృష్టి లేకున్నను ఆతడు దూర దర్శని, సూక్ష్మ దర్శని వంటి సాధనముల 
నెన్నిటినో తన ఆలోచనా శక్తితో సిద్దపరచుకొని అనేక గోళముల విషయములను 
తెలిసికొన గలుగుచున్నాడు. కావుననే ఆతడు ఉభయ యోనిగా నెంచబడినాడు. 
ఈతడు పూర్వ జన్మల కర్మల ఫలమనుభఎంచుచు భఎప్యత్తు కొరకు కర్మలను 
గూడ చేయుచుండును. 
ఇందిర:- మనకు (ప్రాప్తించు యోనులన్నియును మన కర్మానుసారమే 
లభించునా? మానవుని లోని ప్రాణి పశుపక్ష్యాది యోనులందును చేరగలదా? 
సువర్ణ:- బౌను. సమస్త యోనులు స్వకర్మానుసారమే లభించును. 
జీవుడు సకల యోనులందును వచ్చుచు పోవుచునుండును. ఐనను మనుష 
యోనియందొనర్సిన కర లే పాపపుణ్యములతో సంబంధము గలిగియుండును 
ఏలన, నేనిది వరకు తెలిపినట్టు మనుష్యునియందే ఆలోచనా శక్తి యుండును. 
ఈతడు తన ఆలోచనా శక్తిని దురుపయోగమొనర్పుకొని పాపాత్ముడై అనేక 
యోనులందు భ్రమించుచుండును. ఈశ్వరుడు తన న్యాయ వ్యవస్థననుసరించి. 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 64 


ప్రతి జీవుని సంస్కరించు ఉద్దేశ్వముతోనే యోనులను ప్రాప్తింపజేయుచుండును, 
మనుష్యుడెట్టి సత్కర్మ దుష్కర్మల నొనర్చుచుండునో వాని సంస్కారములు 
వాని సూక్ష్మ శరీరము పైబడుచుండును. ఈ సత్కర్మ దుష్కర్మల సంస్కారముల 
ఆధారమున ఉత్కృష్ట నికృష్ణ యోనులను పొందుచుండును. 

“స్థానరా కమికీటాళ్ళ మత్స నర్వాళ్ళు కట్టి | 

పళవళ్ళు మృగాశ్భైన జభున్యా తానుసో గతిః ॥ మను 12-26 

భానము:- అధిక నికృష్ట తమోగుణముగల మానవులకు వారి 
జాగువాకరములగు కర్మలననుసరించ స్లావరములు, [క్రిమి కీటకాదులు, జల 
చరములు, పశుపక్షులు, మృగాదుల యోనుల ప్రాప్రికన్న గత్యంతరమే లేదు. 

ఇందిర:- మనుష్య యోని ఎట్టు ప్రాప్తించును? ముక్తి ఎప్పుడు లభించ 
గలదు? 

మవర్త:- పాపములకన్న పుణ్య సంస్కారములు ఉత్కృష్టమైనప్పుడు 
మనుష్య యోని ప్రాప్తించును. నిష్కామ కర్మల సంస్కార (ప్రాబల్యము 
ఆధికమైనప్పుడు పూర్ణ జ్ఞానము కలుగును. అట్టి స్థితిలో మరణించిన వారికి 
ముక్తి ప్రాప్తించును. మరో విధముగ చెప్పవలెనన్న జీవుడు సాంసారిక దుఃఖముల 
నుండి విముక్తుడై పరమపద ప్రాప్తినొందగలడు. 

ఇందిర:- ఏనుగు యందుండు జీవుడు చిన్న చిమయందెట్టు 
ఇమడగలడు? అనగా పెద్ద శరీరమునకు పెద్ద జీవుడు, చిన్న శరీరమునకు అల్ప 
జీవుడుండునా? 

మువర్ల:- జీవుడు చిన్నగా పెద్దగా నుండడు. జీవుడు సమస్త 
శరీరములందును ఒకే పరిమాణములో నుండును. శరీరములందు అధిక, 
అల్ప (ప్రమాణములతో భిన్నత్యముండును. ఒకే ఇంజనులో అనేక యం(త్రములను 
తగిలించి యున్నట్టుండును. అందొకటి ముద్రించును, ఒకటి కూర్చి పెట్టును. 
ఒకటి కుట్టును, మరొకటి సమానముగా కోయును. ఐనను యంత్రము 
(ఇంజన్‌) అన్నిటికి ఒకే విధమగు శక్తినిచ్చుచుండును. కాని, యంత్రముయొక్క 
ఆంగములందు భిన్నత్వముండు కారణమున కార్యములు భిన్నభిన్న 
రూపములతో రూసొందుచుండును. మనుష్యులవంటి పెదువులుగల ప్రాణులు 


65 ఈశ్వరుడు న్యాయకారియా, దయాళువా? 


పాలు త్రాగును. పక్షుల వంటి ముక్కుగల ప్రాణులు పొడుచుకొని తినుచుండును. 
ఒక మనుష్యుడు అనేక వేషముల ధరించునట్లు రూపములందు భేదమే గాని 
జీవులందు భేదముండదు. 

ఇందిర:- జన్మలు కర్మానుసారమే లభించునా? ఒకవేళ అట్లే జరిగినచో 
జన్మకు పూర్వము (ఆదిలో) కర్మలేదు గదా! శరీరము లేకుండా కర్మ 
జరుగనప్పుడు మొట్టమొదటి శరీరమును పొందక జీవుడు కర్మను ఏ 
యాధారమున చేసినాడు? ఈ జనన మరణరూప బంధనములందెట్టు 
చిక్కుకొనినాడు? 

సువర్లః- జన్మలు అజ్ఞానమువల్లనే కలుగును. యోనులు కర్మానుసారము 
ప్రాప్రించుచుండును. విద్యార్థులు మొదట అవిద్యా కారణముననే పొఠశాల 
యందు (ప్రవేశింతురు. ఇక (శ్రేణులను ప్రాప్తించుకోవడమనునది కర్మ, లేక 
యోగ్యత యొక్క ఆధారముపై నుండును. ఇదే విధముగా విశ్వరూప పాఠశాల 
యందు జీవునిరాక అనగా (ప్రథమ శరీర ధారణ జీవుని అల్పజ్ఞత్య కారణము 
ననే జరుగును. అనేక శ్రేణుల (తరగతుల) రూపయోనులను ప్రాప్తించుకొనుట 
జీవుని కర్మానుసారమే జరుగును. 

రెండవది:- జీవునకిది మొదటి లేక చివరి జన్మ కానేకాదు. అనంతకాలము 
నుండి లక్షలాది శరీరములతో సంయోగ వియోగములు జరుగుచు వచ్చినవి. 
జరుగుచునే యుండును. అనంత జన్మముల సంస్కారములు ఆత్మపై 
పడుచునే యుండును. సృష్ట్యాదినుండి అంతకు పూర్వపు సృష్టియొక్క 
స౦స్కారములుండెను. ఈ స్పష్ట ప్రవాహము అనాది. రాత్రింబవళ్ళవలె ఈ 
ప్రపంచ చక్రము నిరంతరము నడుచుచునే యుండును. ఇక ముందు కూడ 
నడుచుచునే యుండగలదు. 

ఇందిర:- “చిన్నచిన్న అల్స (ప్రాణులు వికాసము నొంది మనుష్యుని 
రూపముగా మారినవి, మానవుడు సృష్టియందలి చివరి త మనికొంద 
రందురు. ఇది వాస్తవమేనా? 

సువర్ల:- కాదు. ఈ మాట తప్పు. ఇది నిజమగుచో మనుష్యులున్నప్పుడు 
ఇతర (ప్రాణు లెచ్చటినుండి యుండగలవు? అవన్నియు చివరి వికాసముగ 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 66 


మనుష్యులుగా మారినప్పుడు మరల నఏ ఎచ్చటినుండి వచ్చినవి? ఇంకా చిన్నా 
పెద్ద (ప్రాణులు అసంఖ్యాకములుగ నున్నవి. (ప్రాణులనుండి వికాసము జరుగుచు 
జరుగుచు చివరికి మనుష్యుడుగా వికాసమునొందినాడని ఎట్టు నమ్మవచ్చును. 
అంకురమునుండి వికాసము జెంది వృక్షముగా మారినప్పుడు అంకురమనునది 
యుండదుగదా! మొగ్గలో వికాసము గలిగి పుష్పముగా మారిన పిదప మొగ్గ 
యందు దాని యస్తిత్వమెట్ట్లుండగలదు? ఇక ఆలోచించదగిన రెండవ విషయ 
మెమన, మనుష్యుడు తప్ప మిగతా అన్ని ప్రాణులందు సామాన్య జ్ఞానమే 
గలదు. కాని విశేష జ్ఞానమనునది కేవలము మనుష్యుని యందే కాన్సించును. 
ఈతని కీ విశేషజ్ఞాన మెట్టు కలిగినది? ఆలోచనా శక్తి వల్లనే. అనగా ఈ 
ఆలోచనా శక్తి ఇతర ప్రాణులందు లేదు. ఒకవేళ పశుపక్షులు మున్నగువానియందు 
ఆలోచనా శక్తి యుండినచో మానవుడు వానిపై శాసనము (అధికారము) 
నొనర్భజాలక పోవును. 

చెల్లెమ్మా! అభావమునుండి భావమెప్పుడును గలుగదను విషయమును 
అందరును స్వీకరించినదే. ఒకవేళ మానవుడు ఇతర ప్రాణుల వికాసపరిణామమే 
యగుచో ఇతర ప్రాణులందును ఆలోచనాశక్తి యుండెడిది. కాని అట్టులేదు. 
వేదజ్ఞానశూన్యులగు వికాసవాదులు. (డార్విన్‌ మున్నగువారు) వానరులవల్ల 
నరులైనారని (వాసి, చాటి కూర్చున్నారు. అట్టయని నమ్మినచో మానవ శిశువును 
నిటియందు వేసినచో మునుగకుండ నుండవలెను. కోతి నుండి మనుషుడుగా 
వికాసమైనప్పుడు కోతి పిల్లను నీటిలో వేసిన అది ఈదుచువచ్చి తీరమునకు 
చేరుకొనగలదు. కాని మానవ శిశువు ఈదజాలని కారణమున నీటియందు 
మునిగిపోవును. దీనివల్ల సిద్దమైన దేమన మనుష్యులు, పశువులు, పక్షులు 
మున్నగు (బ్రాణులన్నిటి నిర్మాణము తన న్యాయ వ్యవస్థననుసరించి వాని ' 
కర్మానునారము పరమేశ్వరుడే చేయుచుండును. 

ఇందిర:- భూత్గప్రేతములనగానేమి? భూత ప్రేతములను వాని యోనులు 
ప్రత్యేకముగా ఏమైన నుండునా? లోకులు భూత (పేతాదులను గురించి 
పెద్ద పెద్ద కథలను ఏనిపించుచుందురు. మంత్ర, యంత్ర, తంత్ర వాదులెందరో 
యంత్ర తంత్ర తాయెత్తులు, రక్షాబంధములు మున్నగు వానిని గట్టుచు 





67 ఈశృరుడు న్యాయకారియా, దయాళువా? 


మంత్రముల నూదుచు భూత(పేతాదులను తొలగించుచుందురు. ఇది 
వాస్తవముకాదా? 

సువర్ల:- భూత డ్రైతములనువాని సత్తా (ఉనికి) ఏదియును లేదు. ఈ 
విషయములో లోకులు వినిపించుచుండు కథలన్ని వట్టి కల్పితాలు, కాకమ్మ 
కథలే. భూతము, వర్తమానము, భవిష్యత్తులనునవి సమయ, (కాల) భేదముల 
నామములే. 'భూత'మను దాని యర్థము గడచిపోయినదని, ఒక మనుష్యుడు 
చనిపోయిన తరువాత ఆతని సత్తా వర్తమానముకాదు. భూతకాలమున 
పరిగణింపబడును. (ప్రాణములు పోయిన పిదప మిగిలిపోయిన శరీరమును 
పీత మందుము. భూత (పేతాదుల కథలను చెప్పువారెల్లరును వానిని 
రాత్రివేళలందు చూచినారమని చెపుచుందురు. మిథ్య (కల్పన)లగు 
మాటలన్నియు చీకటులందే యుండును. విళ్ళమందలి సమస్త స్థూల, సూక్ష్మ 
పదార్థముల నన్నింటిని మన ఇంద్రియముల మరియు యంత్రముల ద్వారా 
సర్వకాలములందును చూచుచుందుము. ఒకవేళ భూత (పేతములను 
యోనులేవైన నున్నచో అవశ్యముగా మనకవి కాన్సించుచుండెడివే. కాని అట్టు 
జరుగుటలేదు. ఎవరి మనస్సులందు భయము, భ్రమ యుండునో, లేక ఎవరి 
మనస్సుపై 'భూత (పీతములు' అను సంస్కారములు పడియున్నవో అట్టి 
వారికే అవి కనిపించు భ్రమ కలుగును. ఇతరుల కట్టు జరుగదు. ఇది నునా 
విజ్ఞాన నిద్దాంతములో మనన్సుపై ఎట్టి నంస్కారములుండునో 
భయభీతులైనప్తుడు (౧5040061) లేక మానసిక వ్యాధులలో అట్టి చిత్రములే 
కన్పించుచుండును. ఇప్పుడాలోచించదగిన విషయమేమన, మనుష్యుడు 
మరణించగా మిగిలిపోయిన శరీరము పంచభూతములందు విలీనమైపోవును. 
జీవుడు తన కర్మానుసారము వేరే శరీరము ధరించును. ఇక మిగిలిన దేమి? 
భూతమేది, (పేతమేది? 

జీవాత్మ లేక సూక్ష్మ శరీరములే భూత, ప్రేతములనిన జీవాత్మ స్టూల 
శరీరములేక కనిపించుట యటుండ శారీరక సంబంధ కార్యములేవియును 
చేయజాలదు. సూక్ష్మ శరీరముయొక్క పరిస్థితియు నింతే. ఇక తాయెత్తులు, 
మంత్ర, తంత్ర, యంత్రములు, ఊదుట, నీటిని చిలుకరించుట, వేప కొమ్మలతో 


ఆక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 68 


దులుపుట, మున్నగు వానిచే రోగములను, భూత (పైతాదులను దొలగింతురను 
మాట కూడ పచ్చి యబద్దము, అచ్చమైన మోసము, టక్కరితనము మాత్రమే, 
వీనివల్ల రోగములు తొలగిపోవుననినచో ఈ (ప్రయోగము నొనర్చువారి పిల్లలు, 
పెద్దలు వ్యాధిగ్రస్థులగుటగాని, మరణించుటగాని జరుగకుండెడిది. కాని: వారి 
పిల్లలు కూడా మరణింతురు. స్వయముగా వారు కూడ కాలగర్భములో 
గలిసిపోవుదురు. ఈ యంత్ర తంత్రములచేతనే కార్యము నెరవేరుచో వైద్యులు, 
(డాక్షర్లు)గాని, వైద్యశాలల అవసరముగాని ఉండెడిది కొదు. ఎవరిపై నైనను 
భూత (ప్రేత పిశాచములుగాని, దేవిదేవతలుగాని ఆవహించినప్పుడు ఏదేని 
ప్రశ్న వారి ముందుంచవలెను. అప్పుడు వారి బండారము బయటబడిపోవును. 
ఎవరిపైనైనను ఏదేని హిందూదేఏ దేవత, ఆవాహమైనప్పుడు ఏదేని యొక వేద 
మంత్రమును, ముస్లిం దేవత సయ్యద్‌, ఏర్‌ ,జిన్‌ ,సైతాను, ఆవహించినపుడు 
ఖురానయొక్క ఆయతును చదువుమనవలెను. ఇట్టు చేసినప్పుడు వారి టక్కరి 
తన మంతయు గాలిచే చెత్తవలె ఎగిరిపోవును. కాని ఇంకా అనేక మోసములను 
ఈ టక్కరిగాళ్ళు అతినేర్పుతో ప్రయోగించుచుందురు. వానిని అర్థము 
చేసికొనలేక నిజముగా ఈ భూతప్రేత, పిశాచములను వారు వశపరుచుకొన్నారని 
నమ్ముచుందురు. కాని నిజముగా వివి సత్తా ఏదియునుండదు. ఇది కేవలము 
అపోహ, సంశయము మాత్రమే. ఇవి కేవలము అజ్ఞానులను, అంధ విశ్యాసపరులను 
మాత్రమే బాధిం చుచుండును. మన భాగ్యము నందేమిగలదో అది భోగించక 
తప్పదని ఆందరును తెలిసికొనదగిన విషయము. దీనినెంతటి వారైనను 
తప్పించుకొనలేరు, తప్పించుకొనజాలరు. న్యాయశీలి పరమాత్మ సర్వదా 
సర్వత్రయున్నాడు. పూర్వజన్మ కర్మఫలమో, సంస్కారమో తప్ప ఈశ్వరుని 
న్యాయ వ్యవస్థకు వరుద్దముగా ఎవ్వరును, ఏమియును పరిష్కరించజాలరు. 
ఇందిర:- మంచిదక్కయ్యా! భూత (పీత యోనులుండవని చెప్పతిరి. 
సరే! కాని (గ్రహముల కారణమున సుఖదుఃఖములు కలుగుచుండునుగదా! 
నవ(గహ వలితములను బోగించవలనిటే యుండును గదా! 
వ. వృధాయగును? మాసములు, సంవత్సరములు ముందు 
రాబోవ సూరంచంద (గహణముల వపయమురల్‌ ఒక్క నముషముకూడ 


69 ఈశృరుడు న్యాయకారియా, దయాళువా? 


ఎనకొము౦దు కాకుండా చెప్పుదురుగదా! 

సువర్ల:- సుఖదుఃఖములు (గ్రహముల కారణమున కలుగవు. తమతమ 
కర్మ ఫలముల ననుసరించియే కలుగుచుండును. ఎన్ని [గ్రహములున్నచో అవి 
ఎవ్వరికెని సుఖములనుగాని, దుఃఖములనుగాని కలిగించజాలవు. ఈ 
గ్రహములన్నియు భూగోళముపై తన ప్రభావమును తప్పక కలిగించుచుండును. 
కాని అట్టి ప్రభావమువల్ల కలుగు సుఖ దుఃఖములు, వస్తువులందు గలుగు 
పరివర్తనము ఆయా వస్తువుల పరిస్టితులననుసరించియే కలుగుచుండును. ఒక 
వృక్షము భూమిపై నిలిచియున్నది. దాని (ప్రక్కనే మరొక వృక్షము 
నరికివేయబడియున్నది. ఈ రెండింటి పైనను సూర్యుని ప్రభావము సమముగనే 
పడుచున్నది. కాని నరికివేయబడిన వృక్షము క్షీణించుచు ఎండిపోవుచున్నది, 
భూమిపై నిలిచియున్న వృక్షము వృద్దియగుచున్నది. ఆ సూర్యుని (ప్రకాశమే 
శిలపై మరియు మంచుపై సమముగనే పడుచున్నది. సమముగా పడుచున్న 
సూర్య కిరణముల పరిణామము మాత్రమే వేర్వేరుగా జరుగుచున్నది. సూర్యుని 
ఉష్ణమునకు మంచు కరిగిపోవుచున్నది. రాయి వేడెక్కి గట్టిపడుచున్నది. ఈ 
సూర్య ప్రకాశమే ఆరోగ్యముగ నున్న కన్నులకు సుందర దృశ్యములను దర్శింపజేసి 
ఆనందముననుభవింపజేయును. కాని ఆనందమునను భవింప జేసిన ఆ ప్రకాశమే 
కన్నుల నొప్పితో బాధపడుచున్న వ్యక్తికి ఇంకా ఆధిక బాధను దుఃఖమును 
గలిగించును. ఇప్పుడు చెప్పుము. ఇందు (ప్రత్యేకముగా సూర్య (గ్రహము 
గలిగించిన దోషమేమున్నది? వస్తువునందు గల పరిస్టితి ననుసరించియే 
వానియందు కష్టసుఖముల పరివర్తనము గలుగుచున్నది. 

చూడు చెల్లెమ్మా! జ్యోతిష్యము రెండంగములుగా నమ్మబడుచున్నది. 
ఒకటి గణితము, రెండవది ఫలితము. గణితమునకు సంబంధించినంతవరకే 
సత్యము. ఇక ఫలితమనునది అనుమానమగు కారణమున అసత్యేమే. ఈ 
సూర్యచం(ద్రగ్రహణములుగణితముతో సంబంధము గలిగియుండును. 
కావున నే నెలలు, సంవత్సరముల విషయము ముందుగానే చెప్పవచ్చును. 
సృష్ట్యాది నుండి సూర్య చంద్రులు మున్నగు [గ్రహములు తమతమ 
కార్యములను నియమపూర్వకముగ నిర్వర్తించుచున్నఎ, అంతము వరకు 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 70 


నిర్వర్తించుచుండగలవు. కావుననే వాని గణితమేర్చరచబడినది. జ్యోతిష 
విద్వాంసులు (గ్రహముల నడకను (గతిని) గూర్చి గణతవిద్యద్వారా చక్కగా 
నెరుగుదురు. ఒకానొక సమయమున చంద్రుని ఛాయ ఇంతసపటివరకు 
సూర్యునిపై లేక పృథివిపై కొండొక (ప్రాంతము, దిశకు పడగలదని 
గణితము రా తెలిసికొని ఒకానొక సమయమున (గ్రహణము 
ఏర్పడునని చెప్పగలుగుదురు. ఏ వస్తువునందు నియమ పూరక గతిగలదో 
దాని పరిణామము గణితముద్వారా క్షణమైనను భేదములేక తక్షణమే 
తెలియగలదు. గడియారము నడకను చూచి చిన్న పిల్లవాడు కూడ సమయమును 
తెలిసికొని సరిగా చెప్పగలడు. గడియారపు ముండ్లు ఒకటిపై ఒకటి చేరుటను 
గాంచి సరిగా పండ్రెండు గంటల సమయమైనదని ఎవ్వరైనను సరిగానే 
చెప్పగలుగుదురు. ఈ విషయము వారికెట్టు తెలిసినది? గడియారము నియమ 
పూర్వకముగ నడచినప్పుడే ఆది సాధ్యమగును. వాస్తవముగ జ్యోతిష్యము 
గణిత విద్యయే. స్వార్థపరులు దాని యందు 'ఫలిత' మనునది తగిలించి దానిని 
అపకీర్తిపాలొనర్చినారు.. 

ఇందిర:- జ్యోతిష్కుడు జన్మపదత్రమును (వ్రాయును. జన్మకుండలిని 
వేసి నవ([గ్రహముల పరిస్థితిని తెలుపును. ఎవనిపై ఏ గ్రహము ఆరోహించినదో 
వెంటనే కుండలి వేసి చెప్పును. ఒకనిపై శని 'దైయా' (రెండున్నర సంవత్సరము 
లు), మరొకనిపై సాఢేసాతీ (ఏడున్నర సంవత్సరములు) ఇంకొకనిపై రాహువు, 
మరొకనిపై కేతువు, ఒకచోట దిశాశూల, మరొకచోట యోగినీ చక్రము మున్నగు 
వాని ఆరోహణము, అవరోహణము, వీని ప్రభావములను గూర్చి చెప్పుదురు. 
ఇంతేకాదు ధరల పెరుగుట విరుగుటలు, హాని లాభములు, పాతిపెట్టబడిన 
నిక్షేపములు, జంట బిందెల ఉనికి, ఉద్యోగములు, లాటరీ, న్యాయలయ 
వ్యవహారములు, భూత భఎప్యద్వర్తమానముల కాలగతులు, ముక్కాలముల 
స్థితిగతుల విషయములను చెప్పుదురు. ఇవన్ని వాస్తవమే గదా! 

సువర్ల:- చెల్లెలా! న తార్కిక బుద్దిచే నీవమియు ఆలోచించకయే నన్ను 
పరీక్షించుటకే న. కొంత లోతుగా ఆలోచించిన 
నికే తెలియగలదు. నీవు నిశ్చయముగా ఆల్‌ చించుము. ఇవన్నీ అమాయకులను 


7t- ఈళశ్ళరుడు న్యాయకారియా, దయాళువా? 


భ్రమలో బడవేసి డబ్బును దండుకొని పొట్టనింపుకొనుట కేర్షరచుకొనిన 
మోసపుటెత్తులు. భగవంతుని వ్యవస్థననుసరించి మన భాగ్యమునందున్నవాని 
నెవ్వరును తప్పించజాలరు. ఇది నీకు మొదటనే తెలిపియుంటిని. గ్రహములు 
స్త్వయముగ జడములగు కారణమున మనకే విధమగు సుఖదుఃఖములను 
కలిగించజాలవు. సుఖ దుఃఖములనునవి మన కర ల ఫలితముగానే మనకు 
లభించుచుండును. ఇతర దేశములకన్న జ్యోతిష్కులమని చెప్పుకొనువారు 
మన దేశముననే అనేకులుగా నున్నారు. ఇచ్చట ప్రతి చిన్న పెద్ద కార్యములన్నియు 
గ్రహనక్షత్రముల పైననే ఆధారపడి యున్నట్లు నము దురు. సర్వజనులు 
నక్షత్రములను గూర్చియే అడుగుచుందురు. 

“నక్షత ముతిప్ప చ్చన్తం బాలమర్జోపి వర్తయేల్‌ । 

అర్జోవ్వార్టన్వ నక్షతం కీంకరివ్యన్తి తారకా: ౪” 

కావుననే భారత దేశము సర్వవిధములుగ దీన, హీన, దుఃఖములతో 
గూడి యున్నది. ఇతర దేశములన్నింటికన్న నిరుద్యోగులు, దరిద్రులు, ఆకలిచే 
అలమటించువారు మన దేశమునందే అధికముగ గొన్సింతురు. దాదాపు 
మూడు కోట్ల మంది విధవలు ఈ దేశమందున్నారు. (ప్రపంచమందలి ఇతర 
దేశములందెచ్చటను ఇంతమంది వితంతువులు కానరారు. మరి వీరి వివాహ 
ముహూర్తప(త్రములు (గ్రహ నక్షత్రములను గుణించియే సిద్దపరచిరి గదా! తిథి 
వార నక్షత్ర రాశి వర్గ లగ్న కూటమి మున్నగువానిని జ్యోతిష్కుడు కలిపియే 
ఏర్పరచినాడు కదా! ఐనప్పుడింతమంది విధవలు ఎట్టేర్సడిరి? బ్రహ్మపుత్రుడగు 
వశిష్టుడు (గ్రహముహూర్తములను చక్కగా చూచియే ప్రాతః కాలమున శ్రీరామ 
చంద్రుని వట్టాభిషేకము ఆనందోత్సాహములతో జరుగగలదని 
ప్రభముహూర్తము నిశ్చయించిను. కాని కర్మగతి(కర్మభోగము) వలన 
మునకు బదులుగా ఆ శుభముహూర్తమున, ఆ (ప్రాతః కాలమునందే 
రామచంద్రుడు వనవాసమునకు వెళ్ళినాడు. దశరథుడు ప్రాణములను వదలినాడు. 
ముగ్గురు మహారాణులు వితంతువులై కూర్చున్నారు. సీతాదేవి వనములందు 
అపహరించబడినది. శ్రీరామ చంద్రుడు పదునాల్లు సంవత్సరములు అనేకానేక 
కష్టములననుభవించవలసి వచ్చినది. 


అక్కా చెలైం్యడ్ర ధార్మిక చర్చ 72 


ఈ (గ్రహముల ఆరోహణ, అవరోహణములు మహా విచిత్రముగ నున్నవి. 
మనము నివసించుచున్న భూగోళ పరిధి 25 వేల మైళ్లున్నది. సూర్య గోళము 
పృథివి గోళముకన్న 13 లక్షల రెట్లు పెద్దది. అనగా పదమూడు లక్షలభూగోళములు 
కలిసిన ఒక సూర్యగోళమంతయగును. దీని భారము భూగోళమునకన్న 
3,43,432 రెట్టు అధికముగ నుండును. మనము గంటకు వంద మైళ్ళ 
వేగముతో నడుచు విమానముపై అహర్నిశలు ప్రయాణము చేసినచో ప్పథివి 
నుండి సూర్య గోళమునకు చేరుటకు 105 సంవత్సరముల కాలము పట్టును. 
ఈ సూర్య గోళము, ఇంతకన్న చాలా పెద్దవగు బృహస్పతి వంటి ఎన్నియో 
(గ్రహములు ఆకాశమున గలవు. అనేక నక్షత్రముల (ప్రకాశము భూమిని 
చేరుటకు లక్షల కోట్ల సంవత్సరముల కాలము పట్టును. ఇప్తుడాలోచించుము. 
అట్టి గ్రహములు మనుష్యునిపై ఎక్కుట, దిగుటఎట్టు సాధ్యమగును? ఇంకా 
ఆతి విచిత్రమేమనగా, (గ్రహములు షావుకారుపై ఆరోహించినవి. ఈ 
విషయమాతనికి తెలియదు. కాని జ్యోతిష్కునికి తెలియుచున్నది. ఒక చిన్న 
చీమ మనపైకెక్కిన వెంటనే మనకు తెలియును. కాని ఏనుగో, గుర్రమో 
ఎక్కినప్పుడు మనకు తెలియుటలేదు. అవి మనపై ఎక్కినపుడు మనము 
పచ్చడియై పోవలెనుగదా! కాని వీనికన్నను ఎన్నియో రెట్టు పెద్దవగు (గ్రహములు 
సేటుగారిపై ఆరోహించునప్పుడాయనకు తెలియదు. ఇదెంత ఆశ్చర్యము! ఇది 
కేవలము మోసకారుల, దోపిడికాళ్ళజాలమేగాని దినియందే సారమును లేదు, 
మన భాగ్యముననుసరించి వచ్చు కష్టసుఖములను మనము భోగించక తప్పదు. 
దిశాశూలలు, వార శూల లనునవన్నియు మోసకారుల టక్కరి తనమే. ఈ 
కాలమున రైళ్ళు, మోటారులు, బస్సులు మున్నగునవి ఈ వార దిశాహలలను 
త్రొక్కివేసినవి. ఒక ఉదాహరణ చూడుము . 

ఒక భాగ్యవంతుని వ్యాజ్యము కలకత్తా నగర న్యాయ స్థానమున 
నడుచుచున్నది. కేసు విచారణ దినమున అచ్చటికి వెళ్ళుటకు సిద్దమగుచుండగా 
ఆతని కుటుంబ పురోహితుడు వచ్చి “నేడు నీకు దిశాశూల గలదు, కావున 
ప్రయాణము వల”దని తెలిపినాడు. ఆనాడాతడు కోర్టుకు వెళ్ళనందున కోర్టు 
తీర్పు ఆతనికి విరుద్దముగ జరిగినది. 


కస్‌ -ఈశ్వరుడు న్యాయకారియా, దయాళువా? 


మరొక సేటుగారికి బొంబాయి నుండి “నీవు వెంటనే బయలుదేరి 
రమ్ము. లేకున్న అనేక లక్షలు నష్టము వాటిల్లగల”దని టెలిఫోన్‌ వచ్చినది. 
బయలుదేరుటకు సిద్దమగుచున్నంతలో ఆతని పురోహితుడు వచ్చి “నేటి 
ప్రయాణమున. మీకు (గ్రహబలము (క్రూరముగనున్న"దని నిలిపివేసినాడు. 
మరునాడు బయలుదేరుచుండగా పిల్లి త్రోవకడ్డముగా దాటినది. మూడవనాడు 
కారుపై ఎక్కునపుడు ఒక (స్తీ తుసుక్కుమని తుమ్మినది. నాల్గవ నాడు 
బయలుదేరుచుండగా “నివు రానందున (20) లక్షల రూపాయల నష్టము 
వచ్చిన”దని బొంబాయినుండి ఫోన్‌ వచ్చినది. చెల్లెమ్మా! సందేహము, 
మూడనమ్మకము మూలముగా ఎంత భయంకర పరిణామము గలిగినదో 
తెలిసినదిగదా! పాతిపెట్టబడిన ధన నిధులు మున్నగు వాని రహస్యములను 
తెలుపుట యనునది అచ్చమైన టక్కరితనమే. భూమిలోగల నిధులను తెలుపగల 
విద్యాంసులు స్వయముగా త్రవ్వి తెచ్చుకొనరేల? ఇంతటి జ్యోతిష్కులుండగా 
భూగర్భ శాస్త్ర విద్వాంసులు తలలు (బ్రద్దలు గొట్టుకొను అవసరమేముండును. 
భూగర్భమునందుగల సకల విషయముల నెరుగగల జ్యోతిష శా(స్రజ్ఞాలున్నప్పుడు 
ప్రపంచ దేశములందలి ప్రభుత్వములు అర్చుద, ఖర్చుద సంఖ్యలో రూప్యములను 
ఈ విభాగమునందేల వ్యయమొనర్చు చుండును? కొద్దిపాటి వ్యయముతో 
ఈ జ్యోతిష్కులతోనే పనివెళ్ళును గదా! కావుననే బుద్దిమంతులగువారు ఈ 
టక్కరిగాళ్ళ జాలమునుండి జాగ్రత్త పడవలెను. తమ కర్మ ఫలము పై పరమేశ్వరుని 
స్యాయము పై దృఢ విశ్ళానము నుంచుకొని బుద్ది వూర్వకముగా 
శుభకర్మలనొానర్భుచుండుటయే (శ్రేయస్కరము. 

ఇందిర:- అక్కయ్యా! శ్రాద్ధ తరృణముల నొనర్భవలెనా లేదా? అను 
విషయమును కూడా తెలుపుము. 

సువర్ల:- ఈ విషయము రేపు మాట్లాడుకొందము. నేటికింతయే చాలు. 


2 


74 


శ్రాద్దమొనర్భవలెనా లేదా? 
(ఏడవదినము: ప్రాతఃకాలము) 


ఇందిర:- నిన్న నేనడిగినట్లు (శ్రాద్దమొనర్భవలెనా, లేదా? తెలుపుము, 

సువర్ల:- చెల్లెమ్మా! (శ్రాద్ధము తప్పక యొనర్భవలెను. జీవించియున్న 
తల్లిదం(డ్రులు,నాయనమ అమ్మమ్మలు, తాతలు,గురుజనులు, 
ఆచార్యులు,ఉపదేశకులు, తత్వవేత్తలు, ఇతర విద్వాంసులందరికి అవసరమగు 
అన్న పానీయాదులనిచ్చి (శ్రద్దతో సేవించుటయే (శ్రాద్దమనబడును. 

ఇందిర:- బీవితులకెచ్చటనైన (శ్రాద్దములు చేయబడునా? మరణించిన 
వారికే (శ్రాద్దము లొనర్చుట జరుగును గదా! 

సువర్ల:-మొదట పెతరులు' అను శబ్దమునకు ఆర్థము (గ్రహించుము. 
రక్షణ యెనర్చువారినిపితరు' లనెదరు. జీవితులే రక్షణ యెనర్తురుగదా! 
బీవితులు మాత్రమే తమ సంతానమునకు తమ జీవితానుభవముల దృష్టితో 
ప్రాపంచిక వ్యవహారములను తమ జ్ఞానము ద్వారా ఉపదేశించగలరు. జీవితులు 
మాత్రమే తమ సంతానమును సకల విధముల రక్షించగలుగుదురు. మరణించిన 
పిదప పితరులు పితరులుగా నుండరు. ఏలన: పితరు'లనగా ఆత్నగాని, 
శరీరముగాని కాదు. పితరులనునది ఆత్మమరియు శరీర సంయోగ వి 
పేరు. మృత్యువు ఆరెండింటి సంబంధమును విడదీసినప్పుడు ఇక పితరులెచ్చట 
నుందురు? ఆత్మపేరే పితరు లగుచో ఆత్మ నిత్యము, మరియు అవినాళిగా 
నుండదు. నళించిపోవలెను. ఏలన, పితరులని అనుకొన్నప్పుడు దానియందు 
ఆయుష్యము, మరియు చిన్న పెద్ద అను తారతమ్యము నంగీకరించ వలసి 
వచ్చును. ఒక ఆత్మయొక్క ఉత్పత్తి మొదట ఆంగీకరించవలసినప్పుడు 
రెండవ ఆత్మ ఉత్పత్తి తరువాత స్వీకరించవలసియుండును. ఒకవేళ ఇట్లు 
నమ్మకపోయినచో పెతరులు' ఆను శబ్దమునకు ఆత్మలతో సంబంధమే 
పొసగదు. సంబంధమే లేనప్పుడు (శ్రాద్దమొనర్చుట యెవరికి? ఆత్మను 
సర్వజనులు 'అవినాశి'యని నము ్యదురు గదా? కావున దానియందు 
ఆయువు,చిన్న, పెద్ద అను భేదముండజాలదు. ఇక మిగిలినది శరీరము. దీనిని 
కూడా పితరు' లనలేము. 


75 (శ్రాద్దమొనర్శవలెనా లేదా? 


మొదటిది:- ఆత్మ శరీరమును వదలినతోడనే శరీరము. 'శవము' అను 
పేర మిగిలిపోవును. 

రెండవది:- ఒకవేళ శరీరములనే పితరులనిన వానిని ఖననమెనర్చు వారికి, 
దహన మొనర్చువారికి ఘోరమగు పాపము చుట్టుకొనగలదు. మరణించిన 
తరువాత ఏ పితరుల శరీరములనైనను భూమియందు పాతిపెట్టుటయో, 
దహనమొనర్భుటయో జరుగును. ఇట్టపని పుణ్యకార్యమనిపించదు. కాని 
మరణించిన వారిశరీరములను ఖననమో,దహనమో చేయుట పుణ్యకార్య' 
మని యెంచబడుతున్నది, వాస్తవమునకు వావి వరుసలు, పితాపుత్రాది బంధుజన 
సంబంధమీ ప్రపంచమున నున్నంతవరకే యుండును. ఇక మరణించిన పిదప 
శవము ఒకరికి పితరులుగాకాని సంతానముగాకాని యెంచబడదు. సకల 
జీవులు తమతమ కర్మఫలములననుభవించుటకు ప్రపంచక్షేత్రమునకు వచ్చెదరు. 
శరీరధారణ మొనర్చినపిదప పరస్పరము అనేక విధములగు సంబంధము 
లేర్బడును. మరణించిన పిదపగూడ జీవులతో తల్లిదండ్రులు, సోదరీసోదరుల 
సంబంధము నిలిచియున్నచో పునర్ణన్మయందు తల్లికి పుత్రునితో,చెల్లెలికి 
అన్నతో,పుత్రికకు తండ్రితో వివాహములు జరుగుట సంభవమైపోగలదు. 
కావున జీవుని (ఆత్మ)తో తల్లిదండ్రి మున్నగు ఏలాంటి సంబంధమును 
మిగిలియుండదు. జీవాత్మ మరియు శరీరమునకు సంయోగ విశేషముతో 
మాత్రమే సంబంధము కావున (శ్రాద్దమనునది జీవితులకే జరుగును. = 

ఇందిర:- సంవత్సరములో 15 దినములు (శ్రాద్దమునకు 
నిళ్ళితమైయున్నవి. ఒకనాడు పితరులకు, మరొకనాడు మరొకరికి 
శ్రాద్దమొనర్చబడును, పితరులు సూక్ష్మ శరీరము ధరించి (శ్రాద్దదినములందు 
వచ్చి (బ్రాహ్మణులతో కలిసి భోజనమొనర్చెదరు. ఎప్పుడైనా పిత్సలో కమునుండి 
పితరులు రాజాలకపోయినను (బ్రాహ్మణులకు భుజింపచేసిన భోజనము ' 
పితరులకు చెందుచుండును గదా? | 

సువర్ల:- 'పితరు' లను పేరు ఆత్మలేక శరీరమునకుగాదు. ఆది ఆత్మ, 
శరీరముల సంబంధ విశేషము. సూక్ష్మ శరీరము ధరించి భోజన మొనర్చుటకు 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 76 


వచ్చుచుందురనుట సంపూర్ల్ణ్లముగ తమ హఠమును, అవివేకమును 
పరిచయమొనర్భుకొనుటయే యగును. ఒకవేళవారు “సూక్ష్మ శరీరమును 
ధరించి వచ్చి భుజించెద"రని విశ్వసించినను స్టూల శరీరములు లేకయే పితరులు 
సూక్ష్మ శరీరములతో మనమిచ్చు (శ్రాద్దభోజనము నెట్టు తినగలరు? 
సూక్ష్మ శరీరముతో భోజనమొనర్సుట సంభవమగునా? ఒకవేళ వారు వచ్చి 
బ్రాహ్మణులతో గలసి భుజించెదరనిన మొదట పితరులు తినెదరా, లేక 
బ్రాహ్మణులా? ఒకవేళ (బ్రాహ్మణులే మొదట తినెదరనిన మిగిలిపోయిన 
ఎంగిలి పితరులు తినెదరా? ఒకవేళ కలిసి తినెదరనిన పరస్పరము ఎంగిలి 
తిన్నట్లు గాదా? ఎంగిలి తినుట ఆరోగ్యము మరియు సిద్దాంతము ఈ రెంటి 
దృష్ట్యా నిందనీయమగును. సంవత్సరకాలములో 15 దినములే ఎందుకు 
నిశ్చయమై యున్నవి? పదకొండున్నర నెలల కాలములో పితరులకు ఆకలి 
వేయదా? 15 దినముల భోజనముతోనే సంవత్సరము వరకు తృప్తిపడి 
యుందురా? ఇట్లు జరుగుట సంభవమేనా? జరుగగలదని యనినచో 
ఒకమనుష్యునకు 15 దినములు తినిపించి సంవత్సరము వరకు భోజనమీయకున్న 
జీవించి యుండగలడేమో చూపుడు. ఆ పదిహేను దినములైనా ఎక్కడివి? 
శ్రాద్దములొనర్చుటకు సంవత్సరములో పదిహేను దినములు మాత్రమే 
కేటాయించబడినవి. వీనినుండి ఏ ఒక్కదినము మాత్రమే పితరులను 
పరివారమువారు ఎన్నుకొందురు. 

రెండవ విషయము:-"బ్రాహ్మణులకు తినిపించుటలో మృతక పితరులకు 
భోజనము చేరగల'""దనిన భోజనమొనర్చిన పిదప బ్రాహ్మణుల పొట్టలెందుకు 
నిండవలెను? ఈ (శ్రాద్ద భోజనములనొనర్భు (బ్రాహ్మణులను 
ఒక్కవిషయమడుగవలెను, ఏమన: “మీరు భోజ్యపదార్థములను చేరవేయు 
మాపితరులెచ్చటనున్నారు? ఎట్టున్నారు. ఆరోగ్యముగానున్నారా, రోగిష్టులై 
యున్నారా? వారు అనారోగ్యముతో బాధపడుచున్నచో ఈ హాల, పూరీ, ఖీర్‌ 
మున్నగు పిండివంటకములతో పనియేమి? ఈ ఘనపదార్థ జనములతో 
వారింకా బాధననుభవించెదరు గదా! వారికిప్పుడు చేదు మందులు,కషాయములు, 
పథ్యపుకూడుకావలయునేమో!” అని ఒక్కమాట అడిగిచూడుడు. మరణించిన 


77 (శాద్రమొనర్భవలెనా లేదా? 


వారి ఆత్మలు ఏయోనులందు ఏరూపములల్‌ నున్నవో, వారెట్టిస్థితియందున్నారో, 
ఎచ్చటనున్నారో తెలియనప్పుడు ఈ పిండివంటకములను బ్రాహ్మణుల ద్వారా 
పంపించు ఉద్దేశ్యమేమి? (శ్రాద్దదినములందు ఎవరి పితరులైనా 
సూక్ష్మ శరీరము తోభుజించుటకు వచ్చెదరనిన ఏయోనినుండి వారువచ్చెదరో, 
అచృటవారి మృత్యువు అవశ్యముగా జరిగియుండవలెను. ఇంకా కొంత (శ్రద్దగా 
ఆల్‌'చించుము. ఒక ఆత్మ తత్వజ్ఞానమును ప్రాప్తిచేసికొని ముక్తిని పొందినది. 
దానికి ప్రాపంచిక భోజనముల చింత ఎక్కడిది? ఒక ఆత్మతన కర్మవశమున 
పులి లేక సింహము, మరొక ఆత్మ మలము మురికి గుంటల కీటకమైపుట్టినది. 
ఇంకొకటి పందియె పుట్టినదనుకొందము. మనమర్సించిన షడసోొపుత 
భోజనపదార్థములతో వానికేమిపని? వానికి తగిన భోజ్యుపదార్థములను 
బ్రాహ్మణుల ద్వారా వారికి పంపించగలమా? 'ప్రతిఫ్రాణికి వానికి హితమైన 
భోజ్యపదార్థములు వేర్వేరుగానున్నవి. మనుష్యుడు వాటన్నిటికి తగినవి ఎట్టు 
పంపించగలడు? 
చూడమ్మా! ఒక మనుష్యుడు మరొకనికి జాబువ్రాయవలెనన్న వాని 
చిరునామా తెలిసియుండవలెను. అది తెలియనిచో పూర్తిజాబు విషయములతో 
నింపివేసి చిరునామా వ్రాయకుండా జాబును తపాల డబ్బాలో పడవేసిన వానిని 
బుద్దిమంతుడనెదమా? ఆప(త్రము వ్రాయబడిన వారికి చేరగలదా? ఎన్నటికీ 
చేరదు. ఐతే గుర్తులు,చిహ్నములు, చిరునామాలు తెలియకుండానే 
బ్రాహ్మణులకు తినిపంచిన భో జ్యపదార్థములు ఎతరులకెట్టు చేరగలవు? ఇది 
కేవలము మూర్ధత్వము, అంధవిశ్వాసమే యగును. ఒకవ్యక్తి కిచ్చట సుష్టుగా 
భుజింపచేసిన అది ఇతర వ్యక్తికి చేరగలదేని పరదేశములకు వెళ్లువారికి భోజన 
పదార్థములను కట్టియిచ్చు అవసర మేముండును? ఇచ్చటనే బ్రాహ్మణులకు 
తినిపించిన పరదేశములకు వెళ్లినవారి పొట్టలు స్వయముగానే నిండిపోవలెనుగదా! 
కావుననే మరణించిన పితరులకు (శ్రాద్దమొనర్చుట యనునది పూర్తిగ వ్యర్థము. 
ఆది తన్నుతాను మోసగించుకొనుటయే యగును. 
ఇందిర: అక్కయ్యా! మీరు తర్కముద్యారా మరణించిన పితరుల 
శ్రాద్దము జరుగదు, ఒకరికి తినిపించినది మరొకరికి చెందదని నిరూపించినారు. 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 78 


సరే: కాని ఒకని తండ్రి బుణ(గ్రస్టుడై మరణించినాడు. ఆతడు బుణపాపమును 
తనపై వేసికొని పోయినాడు. పుత్రుడు కొంతకాలమునకు ధనవంతుడై తండ్రి 
చేసిన బుణమును తీర్చివెసినాడు. ఇప్పుడు చెప్పుము మృతుని ఆత్మ 
బుణరూపపాపమునుండి విముక్తమగునా,లేదా? పుత్రుడు తన తండ్రిచేసిన 
అప్పును తీర్చివేసినాడు కదా? ఇక తండ్రి బుణ(గ్రస్తుడుగా ఎట్టుండును? 
పు'త్రునిద్వారా తండ్రి ఆత్మబుణ పాపమునుండి విముక్తమగునప్పుడు 
పుత్రునిద్వారా (బ్రాహ్మణులకు భోజనాదుల నొనర్సిన పితరులకు త్సస్తి ఏల 
కలుగకుండును? 

సువర్ణ:- చెల్లెమ్మా! తండ్రిచేసిన కర్మఫలము పుత్రులకు, పుత్రులుచేసినది 
తల్లిదండ్రులకు ఏరూపమునను చేరదు. మనుష్యు డొనర్చిన మంచి, చెడుకర్మల 
సంస్కారములు వాని సూక్ష్మశరీరము పై పడును. అట్టి సంస్కారములే వానికి 
సుఖదుఃఖ రూప భోగములగును. అట్టి భోగములు ఏరూపములో నైనను 
అనుభవించక తప్పదు. లౌకిక దృష్టితో పుత్రుడు తండ్రిచేసిన బుణమును 
తీర్చివేయగలడు. కాని తండ్రి ఆత్మపైబడియున్న బుణ సంస్కారమును 
కొడుకు తుడిచివేయలేడు కదా? అది సాధ్యమగుపని కాదు. ఎవ డొనర్చిన 
కర్మల సంస్కారములు వాని యాత్మపై తప్పక పడును. వానిని మరొకడు 
తుడిచివేయలేడు. పుత్రుడు ఇచ్చి పుచ్చుకొను ప్రాపంచిక చికిత్సల నొనర్భగలడు. 
కాని తండ్రియొక్క సూక్ష్మశారీరక సంబంధములకు (ప్రాపంచిక వవహారముల 
చికిత్సలు పనిచేయవు. కొడుకు తండ్రిచేసిన బుణమును ర్చివేసినను, 
తండ్రి ఆత్మపైబడన ఆ సంస్కారములు పోగలవని తలచినను, ఒకత౦(డ్రి 
కోట్లరూపాయల సంపదలను ధర శరూపముననే సంపాదించి మరణించినాడు. 
ధర్మయుక్తముగా ధనము సంపాదించిన సంస్కారములను తనవెంట 
గొనిపోయినాడు. కాని వాని పుత్రుడు తెలివిహీనుడై తండ్రి సంపాదించిన 
సంపదలను దురాచార, (భ్రష్ట్ణాచార కృత్యములద్యారా నష్టపరచినాడు. ఈ 
పాపముల వల్ల వాడు నిందలపాలైనాడు. అనేక పాపకార్యములను కూడ 
చేసినాడు.వాడు తండ్రి సంపాదించిన ధనమువల్లనే ఘోరపాపకర శల నొనర్భి 
నందువల్ల తండ్రి ఆత్మకు పాపము లంటుకొనవు . అట్లే తండ్రి చేసిన 


70 (శాద్దమొనర్భవలెనా లేదా? 


బుణమును తీర్చినందువల్ల తండ్రి చేసిన బుణ సంస్కారము లెట్లు 
తొలగిపోగలవు? ఇది ఇచ్చిపుచ్చుకొను వ్యవహారము మాత్రమే. తండ్రి 
సంపాదించిన ఆస్తిపాస్తులను పొందు అధికారము పుత్రుని కున్నప్పుడు తండ్రి 
చేసిన బుణములను పుత్రుడు తిర్చవలసియే యుండును. పుచ్చుకొను 
అధికార మున్నప్పుడు చెల్లించు బాధ్యతకూడ ఉండును. ఇది మానవ 
సమాజములో ఒక నియమముగా సడుచుచున్నది. కొన్ని కొన్ని దేశములలో 
ఈ నియమముకూడ లేదు. యూరోపు ఖండములోని అనేక దేశములం దీ 
నియమములేదు. ఆదేశములందు సంయుక్త పరివారమువంటి ఆచారము 
లేదు. తల్లిదండ్రులు, తమపుత్రులు స్వతంత్రముగా సంపాదించుకొని 
స్వయముగా బ్రతుకగల యోగ్యత కలుగువరకే తమ సంతాన పాలన పోషణ 
బాధ్యతను వహంతురు. వారు యోగ్యులైనప్పుడు తల్లి దండ్రులు మరియు 
సంతానమునకు ఆర్థిక సంబంధము లేవియు నుండవు. పరస్సరము 
ఇచ్చిపుచ్చుకొను సంబంధములు కూడా ఉండవు. అచ్చట పతరుల బుణమును 
EN రృకపోవుట అను ప్రశ్ళయే ఉండదు. అచ్చట ప్రతివ్యక్తి తానుచేసిన 
బుణమువరకే భాధ్యుడుగ నుండును. బుణమొనర్చిన పాప సంస్కారములు 
పితరుల ఆత్మపై నుండిన వానిని పుత్రుడు కడిగివేయు ననునది సంపూర్ణముగా 
మాల. ఈ స్పష్టియందు ఎవడు, ఎవనికి బుణపడి యున్నాడు? 
మరియు ఏరూపములో నున్నా డనునది భగవంతుడే యెరుగును. ఆయనయే 
ఒకడు మరొకని బుణమును తీర్చు వ్యవస్థలను వారి వారి కర్మానుసారము 
చేయచుండును. సృష్టియందలి అనేక కర్మలు ఒకరికొరకు సాధ్యములు, 
మరొకరి కొర కవి సాధనము లగును. ఐనను ఒక రొనర్చు కర్మఫలము 
మరొకరికి చెందజాలదనునది నిళ్ళితము. 

చూడమ్మా! (శ్రాద్ద దినములను కనాగతము, లేక కర్ణాగత మనియు 
అందురు. ఒక పౌరాణిక కథను వినుము. సువర్లదానమొనర్సిన కర్షునికి 
స్వర్గలోకములో సువర్గమే లభించినది. కాని అన్నము దొరకలేదు. ఆతని ఆకలి 
తీరలేదు. అప్పు డాతడు స్వగ్గమునుండి సెలవు తీసికొని మృత్యు లోకమునకు 
వచ్చి (బ్రాహ్మణులకు భోజనము చేయించి మరల స్వర్గమునకు వెళ్లినాడు. 


అక్కా చెల్తెం(డ్ర ధార్మిక చర్చ 80 


అప్పు డాతనికి స్వర్గమున అన్నము తినుటకు లభించినది. కర్ణుడు 
తిరిగివచ్చుటవల్లనే “కనాగత, కర్ణాగత"”మను పేరు వచ్చినది. ఈ కథ 
సృష్టిక్రమమునకు విరుద్దమే. ఐనను దినివల్ల “ ఎవరి కర్మఫలమును వారే 
అనుభవించ వలసి యుండు”నను పరిణామము తీసికొనవచ్చును. కర్షుడు 
స్వయముగనే స్వర్గమునుండి వచ్చి స్తయముగనే అన్నదానమొనర్చినాడు. 
అప్పుడే అతనికి అన్నము లభ్యమైనది. కానిచో కర్షుని సంబంధీకులు ఈ 
భూలోకమున బ్రాహ్మణులకు మెక్కింపజేసిన స్వర్గలోకమున కర్టునికి అన్న ప్రాప్తి 
కలిగెడిది గదా? 

ఇందిర:- మంచిదక్కయ్యా! మరణించిన పితరులకు భోజనము 
లభించకపోతే పోని కాని మృతులగు పితరుల పేరుతో భోజనము తినిపించిన 
హాని యేమి? ఈనెపము (సాకుతో కొంత దానము జరుగును. 
వారిజ్ఞాపకములలో ఏదో కొంత పుణ్యమైన లభించునుగదా! 

సువర్ల:- హాని యేమనుచున్నావా? హానియేమన, వైదిక సనాతన 
మర్యాద నాశనమగుచున్నది. ఎందుకని యడిగెదవేమో వినుము. పిత్సృయజ్ఞము, 
అనగా పితరుల సత్కారము, నిత్యకర్మవిధియందు వచ్చుచున్నది. 
(బ్రహ్మయజ్ఞము, దెవయజ్ఞము,పిత్సయజ్ఞము, అతిథి యజ్ఞము, బలివైశ్యదేవ 
యజ్ఞము అను ని పంచమహాయజ్ఞములను శక్ష్యనుసారము (ప్రతివారు ప్రతిదినము 
చేయుచుండవలెను. ఇట్లని వైదిక శాస్త్రముల ఆజ్ఞకలదు. ఒకవేళ మృతకశ్రాద్దమని 
15దినములు నిశ్చితమొనర్చుకొని 'వానికి పిత్సయజ్ఞ'మని పేరిడినచో 
నిత్యమర్యాదలు ఖండితమై పోగలవు. 

వర్ణాశ్రమ ధర్మము ననుసరించియును మృతక (శ్రాద్దము నిలుజాలదు. 
ఎట్లన, పుత్రుడు బ్రహ్మచర్యాశ్రమమున నున్నప్పుడు తండ్రి గృహస్థాశ్రమమున 
నుండును. ఇదేవిధముగ పుత్రుడు గృహస్థాశ్రమమునకు చేరినపుడు తండ్రి 
వానప్రస్థమున (ప్రవేశించును. ఇట్టే పుత్రుడు వానప్రస్థి యెనపుడు తండ్రి 
సంన్యాసమున నుండును.ఇప్పుడాలో చించుము.సంన్యాసి మృతకశ్రాద్ద మెట్లు 
నెరపగలడు? ఏలన ఆతడు సమస్తసకామభావనలను త్యజించినాడు. 
అప్పుడేగదా! సంన్యాసియైనది? సంన్యాసితో పారివారిక సంబంధ 


81 శాద్దమొనర్శవలెనా లేదా? 


ముండనేయుండదు. అప్పుడాతడు ఎవ్వరికిని తండ్రిగా కాని, కొడుకుగా కాని 
యుండడు. ఇక (శ్రాద్పమెవ్వరికి చేయును? స౦న్యాని బైైనవాడు 
పరివ్రాజకుడగును, సదుపదెశముల నొనర్చుచు ఎప్పుడు, ఏతిథియందు ఎచ్చట 
మరణించినాడనునది సంతానమునకు,పరివారమునకు ఎట్లు తెలియగలదు? 
కావున ఏవిధముగ చూచినను మృతకుల (శ్రాద్దమనునది బుజువు కాజాలదు. 
ఇక మిగిలిపోయినది దానము పుణ్య మనుమాట. పితరుల అనగా మరణించిన 
పూజనీయుల సా శరకముగా తినిపించుట, దానమొనర్చుట మున్నగునవి చెడు 
కాదు. ఐతే సుపాత్ర, కుపాత్రముల నెరిగి చేయుట మంచిది. కాని ఏకార్యమైనను 
ఖ్యాతికొరకో, గొప్పదనము చాటుకొనుటకొరకో చేయుదాని పరిణామము 
శుభస్కరముగ నుండదు. ఏలన హృదయములో సత్య మనునది లేని 
కారణమున దానమొనర్చువారి ఆత్మపై ఉత్తమ సంస్కారముపడదు. 
మనస్సునందేదిగలదో అదియే వాణియం దుండవలెను. వాణియం దున్నదియే 
కర్మయం దుండవలయును. అప్పుడే అది పుణ్యకార్య మనిపించుకొనును. 
సాకు (నెపము)తో నొనర్చుదానము దానము గాదు. పుణ్యము పుణ్యముగాదు. 
ఎట్టికర్మ నొనర్భవలెనో అట్టిది సద్భావన, సత్యరూపములో నుండవలెను. 
ఆలోచించకుండా దానము” 'పుణ్యము'లని చేయుట (ప్రపంచములో 
సోమరుల,పనికిమాలినవారి సంఖ్యను పెంచుటయే యగును. ఒకవేళ తమ 
పూర్వజుల స్మారకముపేర భుజింపజేయుట, దానమొనర్చు టనునది 
పుణ్యమైనచో  భాద్రపదమాసమునందే 15 దినములలో నిశ్చితతిథియండే 
భోజనాదుల, దానధర్మముల నొనర్సవలెనా? ఆదియైనను కేవలము 
(బాహ్మణులమని చెప్పుకొనువారికేనా? ఎందరో వికలాంగులు, నిరుపేదలు, 
అనాథలున్నారుగదా? వారిని తృప్తిగా భుజింపజేసి దానధర శముల నొనర్శిన 
_ఎంతోమంచిది కదా! వారి జ్ఞాపకార్థము ఏదేని దార్మిక కార్యము, ధర్మ 
ప్రచారమునకు ఉత్తమవైదిక గ్రంథములను అచ్చువేయించి అర్హులకు పంచుట 
ఎంతయో ఉత్తమము. వారి సంస్మరణములో జయంతి (పుట్టిన) దినములందు 
ఎవైన శాశ్వత సత్కర్మ లొనర్చుచుండవలెను. శ్రీరామనవమి, కృష్ణాష్టమి వారు 
పుట్టిన తిథులందే జరుపబడుచుండునట్రే పితరుల జ్ఞాపకార్థము చేయు 


అక్కా చెలైం[డ్ర ధార్మిక చర్చ 82 


ఉత్తమకర్మలు వారు మరణించిన తిథులందే చేయుట సమంజసము. అప్పుడే 
వారిస్టృత్యర్థము ఈ (శ్రద్దచూపబడుచున్న దని ఎంచ వచ్చును. కానిచో 
'మృతక పితరుల (శ్రాద్ధ మనునది ఒకబూటకము, ఆడంబరమే యని 
తలచబడగలదు. 

ఇందిర:- అక్కయ్యా! మీరీవిషయములో ఏంతో వివరముగా 
వివేచనమొనర్చినారు. ధన్యవాదములు. మరొక విషయమును 
తెలిసికొనదలిచినాను.యజ్ఞముల నొనర్భుటవల్ల లాభమేమి?లోకులు నేయి 
మరియు సామాగ్రిని అన్నియందువేసి ఎందుకు పాడుచేయుచున్నారు? 
సువర్ల:-దీని సమాధానము రేపు తెలిపెదను. 


వో 


ఓ3మ్‌ మైనమగ్నే విదహో మాభి శోచో మాస్యత్వచం 

విక్షిపో మా శరీరం; యదాక్పతం కృతం 
కృణవో జాత వేదో2 ధేనం ప్రహిణుతాల్‌ పితృభ్యః 
(బుగ్వేదం 10-16-1) 


ఓమ్‌ శతం యదా కరసి జాతవేదో అధైనం పరిదత్తాత్‌ 
పితృభ్యః। యదాగచ్చత్యసునితి మేతా నుథా 
దేవానాం విశినీర్భ వాతి! (బుగ్వేదం 10-16-2) 
భావము:- మరణించిన వెంటనే జీవాత మంచి కర్మల నొనర్చినచో 
తన పూర్వులైన పితరులు వెళ్ళిన చోటికి వెళ్ళుచున్నది. లేక ముక్త 
ఆత్మల దగ్గరకు వెళ్ళుచున్నది. లేదా తన కర్మాను సారము ఈ 
భూమిపై మరల జన్మించుచున్నదని భావము. 











83 
యజ్ఞము మరియు యజ్ఞోపవీతము 
(ఎనిమిదవ దినము: [ప్రాతఃకాలము.) 

సువర్షః:- నిన్నటి న ప్రశ్న “ యజ్ఞమేల చేయవలయు?“ననియేకదా”? 
యజ్ఞమొనర్చుట వల్ల అనేక లాభములు గలవు. ఇది నేయి, సామాగ్రులను 
వ్యర్థముగాకాల్చివేయు టకాదు. యజ్ఞమునందునేయి,సామా(గ్రులనుఆహుతిగా 
నిచ్చినచొ అన్నిద్యారా అని సూక్ష్మరూపము ధరించి వాయుమండలమును 
శుభ్రపరచును. వాయువు శుద్దమగుటవల్ల పర్యావరణము శుద్దియె వ్యాధులు 
రాగల ఆవకావము ఉండదు. కాకున్న అత్యల్పముగ నుండును, 

ఇందిర:- యజ్ఞముతో వాయుమండల మెట్టు శుద్దమగును? 

సువర్ణ:- యజ్ఞసామ(గ్రియందు రోగనాశకములు, సుగంధితములు, 
నుధుంరములు,వుష్షికారకములు అను నాలుగు విధముల 
పదార్థములుకలిసియుండును. ఈ పదార్థములతో యజ్ఞమొనర్భినప్పుడు 
వాయుమండలముననుండు వ్యాధులను గలిగించు కీటాణువులు నశించును. 
వాయువు శుద్దమగుట అనున దిదియే. ఈ యజ్ఞములద్యారా మేఘమండలము 
శుద్దమై వర్షమును గలిగించు అవకాశము గూడా నుండును. దీనియందు 
ధాన్యములకు, ఓషధులకు పుష్టగలిగించు గుణముండ్లును. ఇందువల్ల 
సకల(ప్రాణులకు మేలు గలుగుచుండును. 

ఇందిర:- నా ఉద్దేశ్యములో రోగనాశకములైన, పౌష్టికపదార్థములను 
భుజించుటవల్ల లాభముండును. కాని యజ్ఞములపేర వానిని దహించివేసి 
పదార్థములను నష్టపరచుటయేయగును. యజ్ఞములద్వారా వర్షములు కురియు 
ననునది మరీ విచిత్రముగా నున్నది. 

సువర్ల;- పుష్టదాయక, వ్యాధినాళక పదార్థములను తినవలదని 
నాఉద్దేశ్యముకాదు. వానిని యధోచితముగా భుజించవచ్చును. వానితో 
యథాశక్తి యజ్ఞములనుకూడ చేయుచుండవలెను. పదార్థములద్వారా శరీరమును 
పుష్టివంతమొనర్చుట ఆవశ్యకమైనచోట ఈ పదార్థముల ద్వారానే వాయువును 
శుద్దపరచుటయును అత్యావశ్యకమే. వాయువును శుద్దపరచదలచనివాడు 
పాపాతుడేయగును. వాయువును కల్మషమొనర్చునప్పుడు దానిని 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 84 


శుద్దపరుచుటయు వాని ధర్మమే యగును. చూడమ్మా! మన శరీరములనుండి 
బయటికి వచ్చున వన్నియు అపవిత్యములు, దుర్యాసనగల మలములేగదా?చెవి 
గుబిలి, కండ్ల పుసులు, ముక్కుచీమిడి, నోటినుండి వచ్చు ఉమ్మి, కళ్లె 
మున్నగునవి మురికి పదార్థములే గదా! మనము విసర్జించు మలమూ(త్రముల 
మాటయేమి? మనము విశుద్దమగు ప్రాణవాయువును తిసికొని ప్రాణఘాతకమగు 
అశుద్ద గాలిని వదలుచున్నాము. బయటినుండి మనము ఆన్నము, 
జలము,పండ్లు కాయగూరలు, వాయువు మున్నగు పఎత్ర పదార్థములను 
సేవించి వదలివేయుచున్నదేమి?ఉత్తమమైనవానిని మనము భుజించి వానిని 
అపవిత్రముగా దుర్వాసనగా మార్చి బయటకు వదలివేయుచున్నాము. ఇట్లు 
వదలివేసి బయటనున్న పవిత్ర పర్యావరణమును విషమయముగా 
నొనర్పుచున్నాము. వాయువే సకల(ప్రాణులకు జీవనాధారమని అంద రెరిగిన 
విషయమే. జలము, అన్నములేనిదే రెండు మూడు దినములు జీవించి 
యుండగలవేవో కాని వాయువు లేనిదే అరవుఎండియటైఎనను 
జీవించజాలము.వాయువు (ప్రాణులజీవనాధారమైనప్పుడు అది శుద్దముగా 
నుండుట ఎంతయో అవసరము. వాయువు అశుద్దమైనప్పుడు ఎన్నిభయంకర 
వ్యాధులు (ప్రబలునో తెలియును గదా! స్లగు, కలరా, మహమారి, మున్నగు ఆతి 
ప్రమాదకర వ్యాధులు వ్యాపకమై ప్రబలిపోవుటకు కారణము కల్మష వాయువే 
గదా? మనుష్యులు, ఎలుకలు మున్నగువాని శరీరములనుండి వెలువడు 
కీటాణువులు వాయువునందు కలిసిపోయి భయంకర వ్యాధులకు జన శనిచ్చును. 
ఇందుకొరకే వాయువును శుద్దపరచుటకు యజ్ఞము అనగా హవనము 
నొనర్చుటకన్న వేరే ఉపాయమేదియును లేదు. 

పదార్థములను కాల్ఫివెసి నష్టపరుచుచున్నామను మాట అజ్ఞానముతో 
కూడినదే. విశ్వమునందు ఏపదార్హమును నాశము నొందదు. కేవలము 
రూపములను మార్చుచుండును. జలము వేడిచే ఆవిరియెపోవుటను నిరు 
నష్టమైనదని మూర్చులు మాత్రమే అనుకొందురు. అ నష్టము కాలేదు. 
ఆవిరియై వాయుమండలముతో కలిసి మేఘములుగా మారునని బుద్దిమంతులే 
యెరుగుదురు. ఇదే విధముగ యజ్ఞసామగగి కాలి నష్టముకాలేదు. అగి 


85 యజ్ఞము మరియు యజ్ఞోపవీతము 


సూక్ష్మరూపము తాల్చి వాయువును సంశోధనమొనర్చి దాని యందు 
కలిసి యున్న ఆవిరిని శుద్దమేఘముల రూపమున ఘనపరచు 
కార్యమునొనర్చును. ఆవిరిని కూర్చుటకు నేయి తోడువలె పనిచేయును. 
వందల క్వింటాళ్ల పాలను కొద్దిపాటి మజ్జిగ తోడుకొనజేసి పెరుగుగా 
మార్చివేయునుగదా! నేయిని సూర్యుని తిక్షణమగు కిరణములు గట్టిపరచజాలవు. 
అట్టి నేయి ఆవిరి మేఘములను దృఢపరచి వర్షమును గురిపించు 
కార్యమొనర్చును. లోకులు విధి ననుసరించి నియమపూర్వకముగా యజ్ఞముల 
నొనర్చుచుండిన నిశ్చయముగా సరియైన సమయములందు వర్షములు 
కురియగలవు ప్రాచీన కాలములో అత్యంత విధి పూర్వకముగ యజ్ఞములు 
జరుపబడుచుండెడివి. కావుననే చక్కగా అవసరమున్నంత మేరకు వర్షములు 
కురియుచుండెడివి. దాని ఫలితముగ క్షామము, కరవు కాటకములు 
వచ్చెడివికావు. ఇప్పటివలె ప్రజలు ఇతర (ప్రాణులు వ్యాదిగ్రస్టులు గాకుండెడవారు. 

ఇందిర:- గృహములందు సుగంధిత, రోగనాశక పదార్థముల నుంచినచో 
వాయువు శుద్ద మగునుగదా! కాల్ఫివేయుట వల్లనే వాతావరణము శుద్దియగునా? 
కాల్ళివేయుట యందుగల విశేషమేమి? 

సువర్ల:- గృహములందు సుగంధితములు, రోగనాశకములు నగు 
పదార్థములను తప్పక యుంచవలెను. ఐనను వానితో యజ్ఞములను కూడ 
చేయుచుండవలెను. యజ్ఞముల నొనర్చుటవల్ల పదార్థముల గుణములు 
కోట్టరెట్లు అధికమగ్థును. ఇందుకు ప్రమాణమును చూడుము. ఒక 
మనుష్యుడు నాలుగైదు మరపకాయలను నమిలి (బుంగగలడు. ఆతడు వాని 
తీక్షణత, మరియు కారమును సులభముగ భరించగలడు. కాని ఒక చిన్న 
మిరపకాయ ముక్కను అగ్నిలో వేసినచో ఆమనుష్యుడే దాని తీక్షణతను 
భరించలేకపోవును. దగ్గుచు దగ్గుచు అపసోపాలు పడిపోవును. ఇరుగు 
పారుగువారికి కూడా (ప్రాణములు కొలికికి వచ్చును“ఏ దౌర్భాగ్యుడు 
మిరపకాయలను కాల్సినాడో” అని తిట్టిపోయుదురు. మనుష్యులు ఘృతము, 
ఉత్తమ సామ(గ్రితో హవనమొనర్చినచో, “ఏ సోదరి గృహమందో యజ్ఞము 
జరుగుచున్నది. దాని సుగంధమే వచ్చుచున్నది” అనియందురు. ఏవస్తువును 


అక్కా చెల్లైండ్ర ధార్మిక చర్చ 86 


ఆగ్నికాల్సివేయునో దామ శక్త. ఎసొరెట్తు కరస వుని ఇప్పుడు నికు 
తెలిసిపోయియుండును. యజ్ఞముకన్న గొప్పుదగు ఉపకారము యజ్ఞముల 
ద్యారా మన గృహములందలి “వాయువు పుద్దమగుటయే గాక అది మన 
మె!తులు, శత్రువుల గృహముల వందలి వాయువును కూడా శుద్దపరచును, 
ఎవరైనను ఇతరుల దానమును [గ్రహించమని దిక్షగొనినను ఈ యజ్ఞముద్యారా 
సర్వ ప్రజలును ఈ అమృతమయమగు దానమును [గ్రహించుచునే యుందురు. 
ఎట్లన యజ్ఞ సామాగ్రి కాలి సూక్ష్మరూపమున వాయువుద్వారా అందరి 
గృహములలోనికి ప్రవేశించి రోగాణువులను నష్టమొనర్చివేయును. ఇందుకే 
ఇది “గుప్తదాని” మనబడినది. 
ఇందిరః:- (ప్రపంచమందలి దుర్గంధమును వ్యాధుల కీటాణువులను 
సూర్యరశ్మియే సాశమొనర్సును గదా! ఇక యజ్ఞముల నొనర్సు అవసర 
మేముండును? మనుష్యులు కష్టపడకుండనే కార్యము పూర్తియగుచున్నప్పుడు 
వ్యర్థముగా తల (బ్రద్ద లేల చేసికొనవలెను? 
సువర్ల:- సూర్య చంద్రులు మానవ ప్రయత్నము లేకనే ఉదయించు 
చున్నప్పుడు మనుష్యులు ప్రకాశముకొరకు విద్యుద్దిపములచే , గ్యాసు లాంతర్లచే, 
తైలదీపములచే పనులేల తసికొనుచున్నారు? సృష్టియందు ఫల పుష్పములు, 
వనస్పతులు, బౌషధు లెన్నియో నిరంతర ముత్సన్నమగుచున్నవి కదా! 
ఐనప్పుడు మనుష్యులు వ్యవసాయ కృషిద్వారా ar నేల 
వ శరీరమునందు స్వయముగనె వ్యాధులను 
నాశపరుచు _యను, శక్తులను పర చేవ్రదుడే ప్రసాదింటేనాడుకదా! హృసయము 
నిరంతరము రక్తమును శుద్దపరచుచున్నది. కడుపులోని ఆంత్రములు (ప్రేగులు) 
సక్రమముగా భోజన పానీయాదులను విభాజన మొనర్భుచున్నవి. మరియు 
(కమాను సారముగా (ప్రతి ఇం(గ్రియమునకు ఉత్తమ భాగము నందించుచు, 
చెడు భాగములను శరీరమునుండి బయటికి నెట్టివేయుచున్నవి. మనలోనే 
వ్యాధులను దూరమొనర్చుటకు సముచితమగు 'ప్రబంధమున్నది. ఐతే 
మనుష్యులు జొషధముల నెందుకు మ్రింగుచున్నారు. ? పథ్యముల నెల 
చేయుచున్నారు? వాస్తవముగ ఈ సృష్టి ఈ నియమములు మానవుల 


87 * యజ్ఞము మరియు యజ్ఞోపవీతము 


కల్యాణముకొరకే. వారు తమ కనుకూలముగ వ్యవహరించవలెనని ప్రేరణ 
నిచ్చుచున్నవి.“సృష్మీ నియమములను చక్కగా అవగాహన మొనర్చుకొనుము, 
సూర్యుడు తన రశ్ములద్యారా దుర్గంధములను తొలగించునట్లే మీరును 
దుర్గంధములను న ఆయన స్పష్టయందలి వాయువును 
శుద్దపరచుచున్నట్టై ఎరు కూడ వాయువును శుద్దపరచుచుండు"'డని 
తెలుపుచున్నవి. ఈ యజ్ఞయాగములు, మున్నగునవి పరోపకార కార్యములను 
ఆచరించుటకు సృ నియమములు (ప్రబల (ప్రమాణమునకు (ప్రత్యక్ష 
పరిచయమును గలిగించుచున్నవి. 
ఇందిర:- మంచిది యజ్ఞమొనర్నుచు మంత్రములేల చదువవలెను? 
సువర్గ:- మంత్రములందు యజ్ఞముల లాభములను గురించిన వర్తన 
యుండును, అవి (శ్రొత్సగణమునకు (వినువారికి) వినిపించబడును. రెండవది:- 
మం(త్రములు కంఠస్థ మగును దాని ఫలితము” వేదముల రక్షణ జరుగును. 
మూడవది:- పదేపదే చదువుచుండు విషయముపై (శ్రద్ద గలుగును. శ్రద్దవలన 
కార్యములందు ప్రవృత్తి గలుగును కార్యమున (ప్రవృత్తులైయుండుట వలన 
ఆత్మపై కర్మకాండయొక్క ఉత్తమ సంస్కారములు పడుచుండు కారణమున 
మానవులు తమ జీవనోద్దేశ్యమును సఫలమొనర్చుకొన గలుగుదురు. 
ఇందిర:- అక్కయ్యా ఈ విషయము తెలిసినది. మరి యజ్ఞోపవీతమును 
ధరించుకొనుటవల్ల లాభమేమి? ఈ దారములను లోకులు మెడలో ఏల 
వేసికొందురు? కొందరు మూడు దారములను, మరికొందరు ఆరుపోగు 
(దారము)లను వేసికొందురు. ఇందులో ఏమైన ప్రత్యేక రహస్యమున్నదా? 
సువర్ల:- యజ్ఞోపవీతము ప్రతిజ్ఞా సూత్రము, లేక వ్రతబంధ మనియు 
అనబడుచున్నది. దీనిని ధరించి మనుష్యుడు కర్తవ్యపాలన మొనర్చుటకు 
|వ్రతదీక్షను గొనును. వాస్తవముగ యజ్ఞోపవీతమునకు మూడుదారములే 
యుండును. ఈ మూడు పోగులు ఒక (బ్రహ్మముడియందు బంధించబడి 
యుండును. ఈ మూడు దారములు (ప్రతి మనుష్యునిపై నుండు మూడు 
విధములగు బుణములను జ్ఞాపకమొనర్భుచుండును. ఇవి దేవబుణము, 
బుషబుణము, పిత్సబుణములు. ఈ బుణములనుండి మానవు లెల్లరును 


అకా; చెల్తెం(డ్ర ధార్మిక చర్చ 88 


విముక్తులు కావలిసీయుండునని, ఇవి మనకు నిరంతరము 
జ్ఞాపకమొనర్చుచున్నవి. దేవబుణమనగా పరమేశ్వరుడు మనకీ 
మానవజన్మమును ప్రసాదించినాడు. కావున ఆతని స్తుతి, ప్రార్థన,ఉపాసనలను 
ప్రతి నిత్యము నియమపూర్వకముగా చేయుచుండవలెను. సంధ్యాహవనముల 
నొనర్భనివారు దేవబుణమునుండి విముక్తులు కాజాలరు. ఈ 
సంధ్యాయజ్ఞముల నొనర్చుటవల్ల ఈశ్వరుని కెట్టి లాభమును లేదు. ఇందువల్ల 
మనకే ఉత్తమమగు లాభముగలదు. ఎట్లన, సంధ్యనొనర్చుటవల్ల ఆత్మికోన్నతి 
కలుగును. హవనమువలన శారీరకోన్నతి జరుగును. ఏమనుష్యుడు 
ఉపకారమొనర్చ్భువారికి (ప్రత్యుపకారమొనర్భడో, వాడు కృతఘ్ను డగును. 
కృతఘ్ను డెవ్వరికిని విశ్శాసపా(త్రుడు కాజాలడు. వానికి నిష్కృతి యుండదు. 
“బహ్మఘ్నేచ సురపేచ చౌరే భగ్న వ్రతస్తథాః 
నిష్ఫృతిర్విహితా సద్భిః కృతఘ్న నాస్తి నిష్ఫృతి” 

ఈమూడు దారములం దొకటి సంధ్యాహవనముల ద్యారా దేవబుణము 
నుండి విముక్తుడగుటకు ్రతిజ్ఞనానర్పజేయును. రెండవ దారము. 
పిత్సృణముతీర్చుకొనుటకు, అనగా మాతాపితరుల, పెద్దల సేవ నొనర్చుటకు 
ప్రతిజ్ఞచేయించును. ఇకమూడవ దారము బుషిబుణమునుండి 
విముక్తుడగుటకు (ప్రతిజ్ఞ చేయించును. గురువులు, ఆచార్యులు, 
విద్యాధ్యాపనము, సదుపదేశముల ద్వారా మనకు సన్మార్గమును 
దర్శింపజేయుదురు. కావున సదా వారిసేవల నొనర్చుచుండవలె'నని మనకు 
నేర్పుచున్నది. ఇంకా ఎన్నెన్నో సూక్ష్మవిషయములను గూర్చిన ప్రతిజ్ఞలను ఈ 
త్రిసూత్రములు అనగా జంధ్యము మనచే చేయించుచున్నది ఎట్టన జ్ఞాన,కర్మ 
ఉపాసనలనెడి ఈ మూడు సాధనములు ఈశ్వర (ప్రాప్తి కొరకె యున్నవి. 
యజ్ఞాపవీతమును ధరించి మనుష్యుడు “నేను జ్ఞానకర్మఉపాసనలతో ఈశ్వరుని 
ప్రాప్రించుకొందును. జాగ్రత్‌, స్వప్ష,సుషుప్తి అవస్థలను పూర్ణమొనర్భుకొని 
తురీయావస్థకు చేరి పరమేశ్వరుని దర్శించుకొందు"నని యనును. ప్రకృతియొక్క 
సత్వరజస్తమములు అను నిమూడు గుణములతో యథావతుగా లాభమును 
పొందుచు జీవితముయొ క్క పరమోద్దేశ్యమగు పరమాత్మతో దృఢసంబంధమును 


89 యజ్ఞము మరియు యజ్ఞోపవీతము 


గలిగించుకొందును. నేను పిన్నలు, పెద్దలు, సమానస్సులతో ఉత్తమ నడవడిని 
గలిగియుందును. అనగా పెద్దలను గౌరవింతును, సమానస్టులతో (పేమ 
శ కముగా నుందును. పెన్నల యెడ దయగలిగి యుండెద”నను అనేక 
పు విషయములను, (ప్రతిజ్ఞాబద్ద ఆదర్శములను ఈ 
తము మన యెదుట నుంచును. 

ఇందిర:- “యజ్ఞోపవీతమునందు మూడు దారములే యుండవలె” నని 
నీవు చెప్పు విషయము నాకు నిజమనిపించుట లేదు. నేను ఆరు, తొమ్మిది, 
దారములతో రెండు మూడు ముడులు గల జంధ్యాలను వేసికొనినవారి 
నెందరినో చూచితిని, ఇక నీవు చెప్పుచున్న ప్రతిజ్ఞా విషయములను ఈ 
జంధ్యము లేకున్నను జ్ఞాపకముంచుకొన వచ్చును గదా! ఈ దారముల 

బంధనములందు మనుష్యులను బంధించు అవసరమేమున్నది? 
సువర్లః- నీవు ఆరు తొమ్మిది దారములను రెండు మూడు ముడులుగల 
నం. ధరించుకొనినవారిని అవశ్యముగా చూచియుందువు. కాని 
పవీతమునకు మూడే దారము లుండవలెను(యజ్ఞోపవీత రహస్యమును 
మ. తాలినికొనదలచినవారు నాచే రచింవబడిన 
“కిఖాయ యజ్ఞోపవీతములు” అను యస్‌ తప్పకచదువవలెను((లో కమల్హరి)) 
వం కాలమున యజ్ఞోపవీతమును (స్రీలుకూడా ధరించి వేదములు మున్నగు 
(స్తము (సత్‌ శాస్త్రము) ల నధ్యయన మొనర్చుచుండిరి. కాని కాలచక్ర 
న స్వార్థముతో గూడిన పురుష సమాజము మహిళామతల్లులను 
యజ్ఞోపవీత ధారణ మరియు వేదాధ్యయనమొనర్చు అధికారమునుండి వంచితుల 
నొనర్చినది. ఆ స్రీలవంతు యజ్ఞోపవీతములను పురుషులు తామే మెడలందు 
వేసికొన సాగినారు. కాని ఇప్పుడు మహర్షి దయానందుల కృప వలన స్త్రీలకు 
మరల యజ్బ్ఞొపవీతముల ధరించు, మరయు వేదాది శాస్త్రముల అధ్యయన 
మొనర్చు అధికారము (ప్రాప్తించినది. దాని ఫలితముగా లక్షలాది ఆర్యసోదర 
సోదరీమణులు ఈ త్రిసూత్రములను Moore ఏ ఆర్య పురుషుడును 
ఆరు,తొమ్మిది పోగుల జందెమును ధరించడు. స్త్రీల ఉన్నతికి మరియు 
శిక్షణకు విరోధులైనవారు మాత్రమే రెండు మూడు ముడుల జంధ్యములను 


న | ra) వి ఎన సళ వ 
అక్కా చెల్తెం(డ్ర ధార్మిక చర్చ రం 


ధరించుచుందురు. ఇక మిగిలి పోయినది “యజ్ఞోపవీతము లేకున్నను |ప్రతిజ్ఞలను 
జ్ఞాపకముంచుకొన వచ్చును గదా! వ్యర్థముగా జంధ్యములు ధరించుట 
ఎందుకు? అనుమాట “నీవను విషయము” పోలిసు సిపాయికి వాని కర్తవ 
సంబంధ సకల విషయములను నేర్చించి, అందుకు తగిన తొడుగు (డ్రెస్సు)లు, 
అధికార బిళ్ల నీయక “అట్టిదుస్తులు, బిళ్లల” బంధనము నందేల బంధించవలె” 
నన్నట్టున్నది. సిపాయి దుస్తులు, బిళ్ల ధరించనిచో సామాన్యునికి, ఆ పోలీసు 
బంట్రోతునకు గల భేద మేముండును? ఆతడు పోలీసు" అని ఎట్లు 
గుర్తింపబడును? లోకులైనను వాని అధికారముల నెట్టు గుర్తించగలరు? న 
చిహ్నము పోలీసు అధికారిని గుర్తింపజేయునట్లే యజ్ఞోపవీతము ఆర్యునకు 
(ధార్మికునకు) ఆత్యవసర చిహ్నమే. ద్విజులకు కర్తవ్య సంబంధ |ప్రతిజ్ఞలను 
జ్ఞాపకముంచుకొనుట అత్యంతావశ్యకమైనటులనే ద్విజత్య చిహ్నమగు 
యజ్ఞోపవీతధారణమును అత్యవసరమే. 

ఇందిరః:- మంచిది, కొందరు దీనిని చెవిపైకేల యెక్కించుకొందురు? 

సువర్ల:- మలమూత్ర విసర్జన కాలములందే దీనిని చెవిపై కెక్కించు 
కొనుచుందురు. 

ఇందిర:- ఇట్లెందుకు? 

సువర్ల:- మల మూత్రముల విసర్దనానంతరము ముఖము, కాళ్లు 
చేతులు కడుగుకొని శుద్దపరచుకొనవలెను గదా! ఈ సూత్రము చెవిపైనుండి 
“ఇంకా నీవు శుద్దముకాలే' 'దని తెలుపుచుండును. కాళ్లుచేతులు, ముఖము 
కడుగుకొనిన పీదప దీనిని చెవిపై పైనుండి తీసివేయుదురు. ఈ దృష్టితో 
జంధ్యము యొక్క పవిత్రతను జ్ఞాపకమొనర్చ్భుకొనుటకు కూడ ఇది ఒక 
సాధనమగుచున్నది. 

ఇందిర;- జంధ్యమును చెఏపైకెక్కించుకొనుట అత్యవసరమా? 
సువర్ల:- మిక్కిలి ఆవశ్యకమేమి కాదు. ఐనను చెవిపైకెక్కించుకొనినను 
దోషమేమి కాదు. నేను మొదట చెప్పినట్లు దీనివల్ల శుభ్రతను గూర్చిన 
జ్ఞాపకము నిలిచియుండును. ఒక విషయమును వినుము. జంధ్యమొకవేళ 
పొడవుగా నుండినచో మలమూ(త్రము వల్ల మురికి యగుట సంభవమగును. 


91 యజ్ఞము మరియు యజ్తోపవీతము 


అట్టి స్థితియందు చెవిపైకెక్కించుకొనుట తపునిసరియే. 

ఇందిర:- మంచిది, లోకులు శిఖ(పిలక) నేల యుంచుకొనెదరు? 
సంధ్యనొనర్చుకొనుటకు పూర్వము దానినేల ముడివేసికొందురు? 

సువర్ష:- శిఖ(శిఖరము)అను ఈ పిలక మనుష్యుని శరీరమునందు 
అత్యున్నత న్ధానమున నున్నందున ఈ చిహ్నము అన్నిటికన్న ఉన్నతమైన దని 
తెలుపుచున్నది. శిఖనుంచు స్థానమును 'బ్రహ్మరం(ధ్ర'మని యందురు. 
విద్యాంసు లీ స్థానమును (బ్రహ్మయొక్క గుప్తకోశ మనియు అందురు. కావుననే 
వైదిక సంధ్యయందు “సిరి సత్యం పునాతు పునః శిరసి” అని వచ్చినది. సంధ్య 
చేయుటకు ముందు గాయత్రి మంత్రోచ్చారణ నొనర్చుచు సర్వప్రథమముగ 
శిఖను ముడివేసికొందురు. దీనియుద్దేశ్య మేమన, వెంట్రుకలు గాలికి కదలినచో 
మనుస్సును చెదిరిపోకుండా నుంచగలదు. రెండవది:- ఉపాసకుడు తన 
ఆత్మను పరమాత్మతో ముడివేసి యుంచుకొనుటకు కూడా ఇది చిహ్నమే, 
ఎట్లన, కన్యవివాహ సమయమున తనపతిని వరించు చివరి చిహ్నముగ తన 
ప్రతిజ్ఞను కార్యరూపమున నుంచుచు తనకొంగుముడిని తనపతి ఉపవస్త్రపు 
కొంగుముడిచే బంధించివేసికొనును. ఈ ముడియే (బ్రహ్మముడి. వివాహ 
ప్రతిజ్ఞల కిది చివరి బంధ మని కూడా నెంచబడును. వాస్తవమునకు పిలక 
కూడ ధర్మమునకు చిహ్నమే. దీనివిస్తరణకూడ నాచే రచింపబడిన . 

“ిఖాయజ్ఞొపవీతము” అనుపుస్తకమున కలదు. 

ఇందిర:- అక్కయ్యా! హిందువులే ఈ శిఖను ఉంచుకొందురు. 
ఇతరులు ఉంచుకొనరు ఎందుకో కొంత వివరించి చెప్పగలవా? 

నువర్ణ్‌:- ఇది ఆర్యులకు'ధర్మచిహ్న'మని నే నిదివరకే 
తెలిపయుంటినిగదా! శిఖ అనుదాని యర్థమే శిఖరము, లేక ఉన్నతము అని. 
వైదికధర్మము ఈశ్వరీయమగు కారణమున ఇదిశిఖరా[గ్ర ధర్మము. కావుననే 
దీనిని ధర్మరూప చిహ్నముగ నుంతురు. వేద ధర్మము నాచరించనివారు పిలక 
నెట్టుంచుకొందురు? శిఖర ధర్మము నాచరించువారే అందుకు చిహ్నముగ 
శిఖనుంచుకొని దాని మర్యాదను కాపొడుకొనుచుందురు. 


అక్కా చెల్లెండడ్ర ధార్మిక చర్చ 92 


ఇందిర:- మంచిది అక్కయ్యా! నేటికింతయేచాలు, రేపు మరియొక 
ఆవశ్యక విషయము గూర్చి మాట్లాడుకొందము. నమస్తే, 
సువర్ణ్ల:- మంచిది అట్రిజరుగగలదు. నమస్తే, 


ష్య 


యజ్ఞోపవీతధారణ నిది 


యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్‌ సహజం పురస్తాత్‌ 
ఆయుష్య మగ్ర్యం ప్రతిముజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః 
(సారస్కర గృ. సూ.2-2-10-1.) 
భావార్థము: పంచ మహా యజ్ఞాదులను చేయుటకు ధరించు ఈ 
యజ్ఞోపవీతము పరమ పవిత్రమైనది. ఏది (ప్రజాపతియెన పరమేశ్వరుని | 
చేర్చుటకు సహకరించునో, జన్మించక ముందునుండి తల్లి గర్భములో | 
బొడ్డు (త్రాడుగా సహజముగా నుండునో ఆ యజ్ఞోపవీతము ప్రాణశక్తిని 
బలపరచి దీర్చాయువు నిచ్చును. అన్ని రంగములలో అగ్రే సరత్వమును 
(ఉన్నతిని) కలిగించును. శుభ కర్మలకు భిన్నమైన అన్ని చెడు పనులనుండి 
| విడిపించి మేలు చేయును. అట్టి ఈ యజ్ఞొపవీతము నాకు తేజస్సు నిచ్చు 
శారీరక, మానసిక, ఆత్మిక బలముల నిచ్చుగాక. 
తదుపరి యీ (క్రింది మంత్రమును పఠించవలెను 
యజ్ఞోపవీత మసి యజ్ఞస్యత్వా యజ్ఞోపవీతే నోపనహ్యోమి 
(పారస్కర గృ సూ. 2-2-10-2.) 
ఓ సూ(త్రమా! నీవు యజ్ల్ఞోపవీతమవు నిన్ను ఉత్తమ కర్మలు 
చేయుట కొరకు గ్రహించుచున్నాను. అందుకొరకే - ఉత్తమ కర్మలు 
చేయుట కొరకే నన్ను నేను స్వయముగా బంధించు కొనుచున్నాను. 





93 
వర్ణవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 
(తొమ్మిదవ దినము: (ప్రాతఃకాలము) 

ఇందిర:- అక్కయ్యా జాతి జన్మవలననా లేక కర్మవలననా? నే 
విషయమునుగూర్చి తెలుపుము. 

సువర్త;- జాతి జన్మమువలన కాని కర్మవలన కాదమ్మా. 

ఇందిర:- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూ(ద్రులనునది కర్మతోనే యని నీ 
వొకనాడు చెప్పితివి. ఇప్పుడేమో జన లో నని చెప్పుచుంటి వేల? 

సువర్ల;- (బ్రాహ్మణ, క్షత్రియ,వైళ్య, శూ(ద్రులనువారు గుణ కర్మల 

రానే యగుదురు. కాని జాతి జన శ్రమువలనే లెక్కించబడును. 

ఇందిర:- దినియుద్దేశ్యమేమి? బ్రాహ ణక్షత్రియ,వైళ్ళచూద్రు లనునవి 
జాతులు కావా? 

సువర్ల:- కావు. ఇవి వర్షములు. జాతి యనునది జన్మనుండి మృత్యువు 
వర కుండునది. దానియందు పరివర్తనము(మార్చు) ఉండదు. ఎట్టన, 
మనుష్య జాతి,పశు పక్షిజాతి మున్నగునవి. మనుష్యులు పశువులుగా గాని, 
పశుపక్షులు మనుష్యులుగా గాని మార్పుచెందరు. ఏ జాతులలో యేవి జని శంచిన 
అవి ఆయాజాతియందే ఉండును. 

ఇందిర:- ఐతే వర్షము మారగలదా? 

సువర్ణ:- ఎందుకు మారదు? వర్షమను దాని అర్థమే స్వీకరించబడిన 
దని, వర్షః స్వీకారః. వర్షములు గుణకర్మలతో స్వీకరించబడునప్పుడు ఎట్లు 
గుణ కర్మలుండునో అట్లే వర్షము లుండును. 

ఇందిర:- ఐతే బ్రాహ్మణ క్షత్రియ, వైశ్ళశూద్ర వర్షములు ఈశ్వరుడు 
చేసినవి కావా? 

సువర్ణ:- ఈశ్వరుడు జాతుల నేర్పరచినాడు కాని మానవ సమాజమునకు 
గుణ కర్మానుసారము వర్లముల నేర్పరచు ఉపదేశమును పరమేశ్వరుడు 
వేదములద్వారా ప్రతిపాదించి నాడు. శ వ స 

ఇందిర:-ఎయేగుణకర్మలద్వా రా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యశూద్ర 
వర్షము లేర్పడినవి? 


అక్కా చెల్లం[డ్ర ధార్మిక చర్మ 94 


సువర్ణ:- వేదము శరీర దృష్టాంతము నిచ్చి ఈవిధముగ వివరించినది. 
“భాహ్మణో2 స్య ముఖనూసీద్బా హూ రాజన్యః కృతః! 

ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత:॥ యజు, 31-11 

సమాజరూప శరీరమునకు బ్రాహ్మణులు ముఖము వంటివారు. 
క్షత్రియులు బాహువులవంటివారు,వైశ్యులు ఉదరము(హపొట్ట)వంటివారు 
శూద్రులు పాదముల వంటివారు. ఈ దృష్టాంతములో శరీరాంగము లన్నింటి 
యందు ముఖము జ్ఞానప్రధానాంగము. ఎలన, ముఖమునందు 
ముక్కు,చెవులు,కన్నులు,నోరు,జిహ్వఅనెడి ఐదు జ్ఞానేంద్రియము లున్నవి. 

రెండవది:- చలి,వర్షము,మున్నగు బుతువులందు శరేరమునంతటిని 
వస్రములతో కప్పుకొనెదము. కాని ముఖమును మాత్రము సదా 
తెరచియుంతుము. అది చలి, వర్షము,వేడి మున్నగు బుళువులచే గలుగు 
బాధలను చక్కగా సహించుకొనును. 

మూడవది:-ముఖముతాను గ్రహించుకొనిన దంతయును తనవద్దనే 
యుంచుకొనకఇతరులకిచ్చుచుండును. ఎవ్యక్తియందు జ్ఞానము, తపము, 
త్యాగము గలదో ఆత డందరికిని ఇచ్చుచుండును. కావున నాతడు బ్రాహ్మణుడు. 
బాహువులను క్షత్రియులని తెలుపు .భావ మెమన, బాహువులు(చేతులు) 
అనగా భుజబలము శారీరక బలమున ప్రధానమైనది. కావున శరీరముపై ఎప్పు 
' డైనౌ ఆక్రమణము జరిగినచో ప్రప్రథమముగ చేతులే చర్య తీసికొని దానిని 
(శరీరమును) రక్షించుచుండును. అనగా న్యాయ పూర్వకముగా తమ శక్తిద్వారా 
ప్రజలను రక్షించువారు క్షత్రియులు. పొట్టభాగము 'వైశ్యు'డని యనబడినది. 
దీని యుద్దేశ్య మేమన, కడుపు భోజ్యపదార్థములను తనయందు సమకూర్చుకొని 
వానిని చక్కగా జీర్లింపజేసి ప్రతియంగమునకు దాని యోగ్యతానుసారము 
దానిభాగమునందజేయును. అటులనే ధన ధాన్యములను ఏకత్రిత మొనర్చి 
మానవ సమాజమునకు యథోచిత నియమానుసారము వాని భాగము వాని 
కందజేయుచుండును. అట్టివారినే వైశ్యవర్ణమందురు. ఇకపాదములు శరీర 
భారమునంతయు వహించి చక్కని పరిశ్రమ నొనర్చుచు శిరస్సు, చేతులు, పొట్ట 
మున్నగు అంగములను ఎచ్చటికి చెర్చవలయునన్న అచ్చటికి చేర్చుచున్నవి. 


న. చ నే! 


95 వర్ణవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 


వానికి జ్ఞానము, ధనసంపదలనునవి లేవు. వానికి ఆలోచించి కార్యము నొనర్సు 
శక్తికూడ లేదు. కాని వానివద్ద పరిశ్రమ నొనర్భు శక్తిమాత్రము పుష్కలముగ 
నున్నది. దానిద్యారా ఆతడు సమాజరూప శరీరమునకు తగురీతిగా సేవ 
చేయుచుండును. దీని సార మేమన, సేవా ప్రధానమైనవారు శూద్రులు, 
బ్రాహ్మణులు జ్ఞానముద్వారా, క్షత్రియులు శక్తిద్యారా, వైశ్యులు ధనముద్యారా 
శూద్రులు (శ్రమద్యారా మనసమాజమునకు సేవచేయుచుందురు. ఇదియే 
వర్ణముల వర్షత్యము. 

ఇందిర:- జ్ఞానము, బలము,ధనము,వరిశ్రమ ఎంతో కొంత 
అందరియందును చూడబడుచున్నది. ఈ దృష్టితో (ప్రతిమనుష్యుడును 
నాలుగు వర్షములకు చెందినవా డగును, ఐతే ఈ బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య 
శూద్ర వర్షములు అను వ్యవస్థవేరుగా నుండవలసిన అవసర మెందుకు? 

సువర్ల:- వాస్తవమే, (ప్రతి మనుష్యునందును నాలుగు వర్ణముల 
యోగ్యతయుండును. కొని ఎవనియందు ఏతత్త్యము ముఖ్యముగా నుండునో 
దానియాధారమునే వర్ణముల నిర్ణయము జరుగుచుండెడిది. (ప్రతిమనుష్యుని 
యందును ఏదో యొక ముఖ్యవిషయము అవశ్యముగనుండును. ఒకడు 
గుణవంతుడైతే మరొకరు బలవంతుడు. వేరొకడు ధనవంతుడు. ఇంకొకడు 
కృషివంతుడుగానుందురు. దాని-యాధారముననే వాని వర్ల ముండును. 
వేదము దీనిని బీజరూపముగా, ఆలంకారికముగా వర్షించినది. విద్యాంసులు ఆ 
యలంకార రహస్యమును విశదపరచినారు. 

ఇందిర:- కొంత స్పష్టమైన రూపములో వర్షించి చెప్పుము. ఏయే కర్మల 
నొనర్ఫువారు ఎయే వర్షమునకు వచ్చెదరు. 

. సువర్ష:-ఎవనియందు శమము, దమము, తపము, పవిత్రత, శాంతి, 
కోమలత్వము జ్ఞానము, విజ్ఞానము, ఆస్తికత్వము గలదో ఆవ్యక్తి బ్రాహ్మణుడు. 
- వీరత్వము, ధీరత్వము,తేజము, ధైర్యము, దక్షత, యుద్దమునుండి పారిపోని 
స్వభావము, దానిశీలత్వము, ఈశ్వరునివలె న్యాయ శీలత్వముగలవాడు 
క్షత్రియుడు. కృషి గోరక్షణము, దానము, వాణిజ్యవ్యసాయములందు నైపుణ్యము 


అక్కా చెల్లం(డ్ర ధార్మిక చర్చ G6 


*గలవాడు వైశ్యుడు. ఇక కేవలము జాతికి మనసావాచా కర్మణా సేవజేయుచు 
ఉన్నత వర్గమును పొందుటకు ప్రయత్నమొనర్సువాడు శూద్రు డనబడును. 
ఇందిర:- జన్మలోనే వర్తములను నమ్మినచో ఆపద యేమి? కోట్లకొలది 
మానవులు ఇట్లే నమ్ముచుందురు గదా! 
సువర్లః:- జన్మతో వర్ణములను నమ్మువారి ననుసరించియును వర్షము 
కర్మ చేతనే యని సిద్దించును. వారి ఉద్దేశ్యము ననుసరించియును 
బ్రాహ్మణ క్షత్రియ,వైశ్యులను నీ మూడు వర్షములను 'ద్విజు'లని యెంచుదురు. 
శూద్రులను 'ఏకజు'లని విశ్శసింతురు. రెండు జన్మలను దాల్ఫువారినే 'దిజు' 
లని యనెదము. “ద్యాభ్యాం జాయతే ఇతి ద్విజః” దంతములు,మరియు 
పక్షులవలె ప్రపంచములో ఎవరికి రెండు జన్మలుండునో వారిని 'ద్విజా'లందురు. 
దంతములను 'ద్విజము'లని ఏల యందురనగా వానికికూడా రెండు జన్మ 
లుండును. బాలుర పళ్లు ఊడిపోగానే వానికి మరల జన్మయుండును. ఇక 
పక్షులను'ద్యిజము'లని ఏల యందు మన వానికి కూడా రెండు జన ్యలుండును. 
ఒకటి తల్లినుండి'గ్రుడ్డు' రూపమున, తరువాత (గ్రుడ్డునుండి పక్షిరూపమున 
జన్మించును. ఇక నిప్పుడాలోచించవలసిన విషయ మేమనగా, ఒకవేళ (బ్రాహ శ, 
క్షత్రియ, వైశ్యులు ద్విజులైనచో ఇప్పుడు వారి రెండవజన్మ యనునది ఏది? 
మాతా పితరులనుండి జన జరిగినప్పుడు ఎల్లరును ఏకజులే. అనగా ఒకే 
జన్మవా రగుదురు. మరల'ద్విజ' అనగా రెండవ జన్మగల వారెట్టు? దీనికి 
సమాధానమేమన, తల్లిగర్భమునుండి జన్మించినది మొదటి జన శము. ఎనిమిది 
వత్సరములకు గురుకులమున ఆచార్యులవద్ద బ్రహ్మచర్య దీక్షను దీసికొనుట 
రెండవ (ద్విజ) జన్మయగును. (బ్రహ్మచర్యానంతరము ఆచార్యులు 
యోగ్యతానుసారము వారికి వర్షప్రదానమొనర్హురు. (ప్రాచీన కాలములో ఇదియే 
వాస్తవమగు వర్లవ్యవస్థయె యుండెడిది. ఎల్లరును తమతమ సంతానమును 
గురుకులమునకు పంపుచుండిరి. విద్యలు నేర్చిన తరువాత వారి యోగ్యతల 
ననుసరించి ఆచార్యులు వారికి వర్ణముల ప్రమాణ పత్రముల నిచ్చుచుండిరి. 
ఇందిర:- (బ్రాహ్మణబాలురు (బ్రాహ్మణులుగా, శూద్రులబాలురు 
శూ(ద్రలుగానే ఉండవలెనుగదా! 


97 వర్ణవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 


సువర్ణ:- (బ్రాహ్మణబాలురు బ్రాహ్మణులుగా, మూ రుళ బాలురు 
శూ(ద్రులుగానే ఉండవలసిన అవసర మేమియును లేదు. ఎట్లన, డాక్షరు 
బాలుడు డాక్టరుగా, వకీలు బాలుడు వకీలుగా, ఇంజనీరు బాలుడు ఇంజనీరు గానే 
ఉండవలసిన అవసర మేమియును లేదు. తండ్రివంటి యోగ్యత 
తనయులయందు లేకున్న వారు తమ తండ్రి పదవిని ఎట్లు చేరగలుగుదురు? 

ఇందిర:- గుజ్జమునుండి గుజ్జము, గాడిద నుండి గాడిద,మామిడినుండి 
మామిడి, కమలాఫలమునుండి కమలాలే ఉత్పన్న మగునట్టు (బ్రాహ్మణు నినుండి 
బ్రాహ్మణుడు, శూద్రుని నుండి శూద్రు డుత్పన్నమగునని నేను భావించుచున్నాను. 

సువర్ణ:- నేను మొదట చెప్పినట్టు గుల్లము, గాడిద, గేదే, మున్నగునవి 
జాతులు.జాతినుండి జాతి ఉత్సన్నమగును కాని బ్రాహ్మణులు, క్షత్రియులు 
మున్నగునవి వర్షములు. ఇవి గుణ కర్మానుసారము మారుచుండును. జాతు 
లెప్పుడును మారవు. గుజ్జము, గొడిద లెప్పుడును కావు. వాని జాతి పుట్టనప్పుటి 
నుండి మరణించువరకు అట్లే యుండును. 

ఇందిర:- నా ఉద్దేశ్యములో వర్షములుకూడ మారవు. ఈశ్వరు డెట్టి 
వర్ణముల నెవ్వరికిచ్చినాడో అట్టివర్లములును మరణించువర కట్టే యుండగలవు. 

సువర్ల:- వర్షములు మారవని బాగానే చెప్పినావు. ఒకవేళ వర్షములు 
మారకున్నచో బ్రాహ్మణులు, క్షత్రియులు మున్నగువారు కొందరు ముస్లింలుగా, 
ఈసాయీలుగా ఎట్లయినారు. ? ఈ భారతదేశములో దరిదాపు 36 కోట్లకు 
పైగా ముస్లిం ఈసాయీలలో 80 శాతం హిందువులే మారకము చెందినవారున్నారు. 
ఇందు నాలుగు వర్లములవారును ఉన్నారు. వీరెట్టు వరములను మారిరి? 
వరములను ఈశ్వరుడే చేసినాడనిన వీరెప్పుడైనను మార్పుచెందెడివారా? 
అట్లెప్పుడును జరుగదు. పరమేశృరుడు పుట్టించినవారి యందెప్పుడును 
'పరివర్తనము జరుగదు. పరమేశ్వరుడు సృష్టించిన మామిడి, ఎప్పుడును 
కమలాఫలవృక్షముగ మారదు. ఆయన పుట్టించిన పులి ఎప్పుడును ఏనుగు 
కాజాలదు. ఎదైనా చిన్నమార్చు కలిగినచో ఆది తాత్కాలిక మానవుల విశ్యామిత్ర 
సృష్టియే. ప్రపంచమునందలి ఏపదార్థమునైనను చూడుము . ఈశ్వరుడు చేసిన 


అక్కా చెల్లెం(డ ధార్మిక చర్చ 9g 


వన్నియును అపరివర్తన శీలములే. ఈశ్వరుడు చేసిన బ్రాహ ైణుడు 
బ్రాహ్మణుడుగానే యుండవలెను. కైస్తవుడు (కైస్తవుడుగానే యుండవలెను. 
కాని అట్టు జరుగుటలేదు. గుణకర్మలు మారుటవల్ల (బాహ్మణుడు 
బ్రాహ్మణుడుగాను ముస్లిం ముస్తింగాను ఉండనే ఉండరు. 

- ఇందిర:- అక్కయ్యా! బ్రాహ ్యకుడు ముస్లింగా కాని, ఈసాయిీగా కాని 
మారినచో (బ్రాహ్మణుడుగానే యుండగలడు. కాని బ్రాహ్మణకర్మకు 
తగనివాడైపోవును. ఎట్టన, లడ్డు (మోదకము) మురికి యందు పడిపోయినచో 
లడ్డు లడ్డుగానే యుండగలదు. కాని తినుటకు పనికిరానిదై పోవును. 

సువర:- చెల్లీ! ముస్లిం లేక కైస్తవుడుగా మారినను (బ్రాహ్మణుడు 
బ్రాహ్మణుడుగానే యుండగలడని నీవు చక్కని తర్కమునే చేసితివి. మంచిది. 
ఇదే వాస్తవమైతే ఆతని బ్రాహ్మాణుడని ఏల పిలువరు? ముస్లిం, లేక ఈసాయీయని 
ఏల యందురు.? అట్టుగాకున్నను ముస్లిం బ్రాహ్మణుడు, లేక ఈసాయీ 
(బ్రాహ్మణు డని పిలువవచ్చునుగదా! "లడ్డూ ఉదాహరణముకూడా కడు 
రోచకముగానే యున్నది. లడ్డూ మురికిలో పడీనచో పనికారాదని యన్నావు. 
బాగానేయున్నది. కాని ఏ తండ్రి కొడుకైనను రొంపిలో పడిపోయినచో 
అట్టపు(త్రుడు తండ్రికి పనికి రాకుండా పోవలెనుకదో! ఇంకా వినుము. ఇదిగో 
నివద్దగల బంగారు ఉంగరము మురికిలో పడిపోయినచో అది నీకు పనికి 
వచ్చునా లేదా? మంచిదే, లడ్డూ మురికిలో పడిపోయినను లడ్డులడ్డుగానే 
యుండును. నిజమే ఏలన, ఎద్దాని కెట్టి రూప ము చేయబడినదో అది: స్థిరముగా 
ఉండనే యుండును. కాని ఏవస్తువైనను మురికిలో పడిపోయినందున 
పనికిరాకుండ పోవుటి యనునది ఆవశ్యముగాదు. ఒకరూపాయి నాణెము 
మురికిలో-పడిపోయినను దాని విలువ, దాని కార్యము పనికిరాకుండా పోదు. 
లడ్డు ఉపమానము జాతులకు సంబందధించినది.ఆది వర్లములకు సరిపడదు. 
మురికిలో పడుట వల్ల లడ్డు లడ్డుగానే యుండును. జిలేబి కాజాలదు. అట్లే 
మురికిలో పడిపోయినను మనుష్యుడు మనుష్యుడుగానే యుండును. గాడిద. 
గుజ్జముకాజాలదు. ఏది ఎద్దానికి ఆకృతియో అది అట్టె యుండును. మారజాలదు. 


99 వర్లవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 


జాతి మరియు వర్షమునందు గలభేద మిదియే, జాతి ఆకృతితో, వర్షము 
గుణకర్మలతో తెలిసికొనబడును 

ఇందిర:- రూపముతో తెలిసికొనబడదా యేమి? 

పువర్ణ:- ఆట్టెప్పుడును జరుగదు. వర్షము గుణకర్మలతో తెలిసికొనబడును. 
'ఒకవేళ రూపముతో తెలిసికొనవచ్చు' ననిన “నివు బ్రాహ్మణుడవా? క్షత్రియుడవా? 
నీ వర్లమేమి? అని అడుగవలసిన అవసరముండ కూడదు. వర్షము జన్మతో 
గాదు. గుణకర్మలతో నుండును. ఈ ఒక్కవిషయమే (ప్రమాణికముగ 
నిలుచుచున్నది. ఒకవేళ పరమేశ్వరుడు జన్మతోనే వర్షము నేర్పరచినచో వానిని 
గుర్తించుట కేదేని ప్రత్యేక భేదము వానియం దుండుట అవసరమై యుండెడిది. 
ఈశ్వరుడు చేసిన సకల పదార్థము లందును ఏదోయొక ఆకృతి భేదము 
చూడబడుచున్నది. ఒక పంక్తియందు ఏనుగు, గుజ్జము,ఒంటె, గేదె, జింక, 
పంది, రామచిలుక, పావురము మున్నగువానిని నిలుపుము. ఒక చిన్నబాలుడు 
కూడా వాని రూపములను చూచి ఇది ఏనుగు, ఇది జింక, ఇది చిలుక, అని 
సులభముగా చెప్పగలడు. అట్లే ఇంకొక వరుసలో మామిడి, జామ,కమలా,రేగు 
మున్నగు పళ్లను కూడా ఉంచిన వాని రూపములను చూచి ఎవ్వరైనను ఏ ఫలము 
ఏదో సులభముగా చెప్పగలరు. కాని ఒకవేళ నాలుగు వర్లముల నాలుగువేల 
మనుష్యులను ఒకవరుసలో నిలిపియుంచిన ఆందు ఏమనుష్యు డేవర్షమునకు 
చెందినవాడైనది ఎవ్వరును చెప్పజాలరు. 

ఇందిర:- బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు రంగురూపములతో ఏ మాత్రము 
గుర్తింపబడరా? నేను గొప్పగొప్ప విద్వాంసుల ద్వారా వర్షములు ఈశ్వరుని 
ద్వారానే నిర్మింపబడినవని వినియుంటిని? 

సువర్గ;- మళ్లీ అదేమాటయా? వర్షములు గుణకర్మలద్వారా ఏర్పడును. 
జన్మము, రంగు, రూపములతో కాదని నేనిదివరకే తెలిపియుంటిని. ఒకవేళ 
రంగు,రూపములతోనైనచో వారిని గుర్తించుటకు బ్రాహ్మణుని రంగు తెలుపు, 
క్షత్రియుని రంగు ఎరుపు, వైశ్యుని రంగు నలుపుగాను ఉండవలెను, కాన 
అట్టుండదు. కాళ్మీరులోని పాకివానిని, మద్రాసులోని (బ్రాహ్మణుని పోల్చి 


అక్కా చెల్లెం[డ్ర ధార్మిక చర్చ 100 


చూచుకొనుము. కాశ్మీరులోని పాకివాడు తెలుపు ఎరుపు రంగులతో చక్కని 
రూపములో, మద్రాసు (బ్రాహ ణుడు రొట్టెలను కాల్చుపెనముకన్న అధిక నల్లగా 
నుండుటను ౪ చూడవచ్చును. వ్యంగ్యము కొరక్రొక్ర చిన్నహాస్య కథను  వినియుంటిని 
దానిని చెప్పెదను వినుము. 

ఒకతడవ రొట్టెలను కాల్ఫు పెనము, మరియు మ(ద్రాసు బ్రాహ్మణుడికి 
కోర్టులో వ్యాజ్యము నడిచినది. నేనే ఎక్కువ నల్లగా నున్నానని బ్రాహ్మణుడు, 
కాదు అంతకన్న కారు నలుపుగా నేనె ఉన్నానని పెనము వాదించుకొనెను. 
చివరికి ప్రధాన న్యాయమూర్తి (బ్రాహ్మణుని పక్షమున తీరు న 

చూడమ్మా! క్వెట్టా, బీహార్‌ భూకంపములో వేలాది! చిన్న పిల్ల పిలలు భవనముల 
క్రిందినుండి వెలికితీయబడిరి. వారిలో అన్ని వర్లములకు చెందినవా రుండిరి. 
వారి తల్లిదండ్రులు రాని, తల్లిదం(డ్రుల, బంధువులజాడ వర్ణముల గుర్తులు 
కూడ తెలియలేదు. ఇప్పుడు చెప్పుము. వారు ఒకానొకవర్లమునకు చెందినవారని 
ఎట్టు చెప్పగలము? అనేక జాతి పశువులు అనగా గేదెలు, ఆవులు, గుజ్బ్జములు, 
గాడిదలు మున్నగునవి వెంటనే గుర్తించబడును. ఒకవేళ రంగు, రూప, 
ఆకారముల ఆధారముగా వర్లముల గుర్తింపవచ్చు ననిన ఆవులు, గుణ్బ్ణములు, 
మేకలు మున్నగువాని వలె వారును వెంటనే గుర్తింపబడవలసి యుండెను గదా! 
నీవు గొప్పు గొప్ప విద్యాంసులనుండి వినియుందువు. నేను కాదనను, వినుటకు 
అనేక విషయము లుండును. నిజము నిజమే. నాలుగు ఐదు కలసి 
షం, విషయమే సత్యమగును. చూడమ్మా! ఒకవేళ ఈశ్వరుడు 
జన్మతొనే వ్యు నేర్చరచినచో ఏభేదము కనపరచకున్నను కనిసము బ్రాహ్మణుని 
శరీరము ఎనీమిదడుగులు, క్షత్రియుని ఎత్తు ఏడడుగులు, వైశ్యుని ఎత్తు 
ఆరడుగులు, ఛూద్రునిఎత్తు ఐదడుగులు కొలతలలో నుంచినను గుర్తించుటకు 
సులభముగ నుండెడిదికదా! అట్టు గాకున్నను ఆయా వర్షములను భారము 
(బరువు)తోనైనను గుర్తించునట్టు (బ్రాహ్మణుని బరువు ఐదు, క్షత్రియుని 
భారము నాలుగు, వైశ్యుని టరు మూడు, శూదద్రుని బరువు రెండు మణుగు 
లుండునట్రనను చేయవలసి యుండెను. కాని పరమేశ్వరునకు మానవుల ఉన్నతికై 
గుణకరా నుసారము వర్ణవ్యవస్థ నేర్పరచుటకు ఉపదేశించవలసి యున్నది. 


101 వర్లవ్యవస్థ జన్మవలనా? లేక కర్మవలనా? 


కావున ఆ వస్తువులందు భేదమెట్ట్లు చేయగలడు? 

ఇందిర:- మంచిది. ఈ (బ్రాహ్మణ, క్ష(ఆయ, వైశ్య, శూ(ద్ర వర్షములందు 
అన్నిటికన్న గొప్పవర్లమేది? 

సువర్ల:- ఈ వర్షములందు గొప్పదిగాని చిన్నదిగాని, ఏదియునుండదు. 
తమతమకర్తవ్యములందు అన్ని వర్షములు గొప్పవే. శరీరాంగములందు ఆలోచన, 
వివేకము అవసరమైనపుడు శిరస్సు గొప్పది. రక్షణయొనర్చు సమయమప్పుడు 
చేతులు (భుజములు) గొప్పవి. భోజనము జీర్లింపజేసి శరీరాంగము అన్నిటికి 
యథాయోగ్యముగా భోజనసారమును అందించు అవసరమప్పుడు పొట్టయే 
గొప్పది. పరిశ్రమ పూర్వకముగ శరీరభారమును మోయుట, రాక పోకల 
అవసరమైనప్పుడు పాదములు(కాళ్ళు) గొప్పవి. వదె విధముగ 
మానవసమాజమునకు జ్ఞాన సేవ అవసర మగునప్పుడు (బ్రాహ్మణుడు, 
బలముద్వారా సవ అవసరమగునప్పుడు క్షత్రియుడు, ధనసంపదల సేవ 
అవసరమగుచో వైశ్యుడు, శారీరకముగ సేవ అవసరమగునప్పుడు శూద్రుడు 
గొప్పవాడని యెరుగవలెను. ఈవిధముగ స్వతంత్ర రూపమున వర్ణములందు 
ఒకటి మరొక దానికన్న చిన్నదిగాని, పెద్దదిగాని యుండదు. = 

ఇందిర:- నా ఆలోచన ననుసరించి వర్షములందు బ్రాహ్మణుడు 
అందరికన్న గొప్పవాడు. అంతకన్న తక్కువ క్షత్రియుడు, వానకన్న తక్కువ 
వైశ్యుడు, ఇక అందరికన్న తక్కువ శూద్రు డని తలచుచున్నాను. 

సువర్ణ:- నీవు తలచుచున్నట్టుండదు. స్వతంత్రరూపమున బ్రాహ్మణుడు 
బ్రాహ్మణులందు, క్షత్రియుడు క్షత్రియులందు, వైశ్యుడువైశ్యులందు, శూద్రుడు 
శూద్రులందు తమతమ యోగ్యతానునారము చిన్నగ్గాని, పెద్దగాని 
యుండవచ్చును. కాని సామూహిక రూపములో (బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, 
శూద్రుల వర్లములందు గొప్ప, అల్ప అనుభేదము లుండవు. ఆనేక 
కర్మాగారములందు అనేక కారి కులు, నిపుణులు పనిచేయుచుందురు. వారి 
నైపుణ్యమును బట్టి వేతనములను బట్టి చిన్న, పెద్దయని యుండవచ్చును. 
కొనిదర్జీకన్న వడ్రంగి గొప్పవాడని, వాని కన్న కమ్మరి గొప్పవాడని,వారందరికన్న 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 102 


కమసాలి గొప్పవాడని యుండదు ఎవని క్షేత్రము, నైపుణ్యము, అవసరములను 
బట్టి వారువారు గొప్పవారని అనిపించుకొందురే గాని ఎవని కర శ్రలిందు వారే 
గొప్పవారు, వారే చిన్నవారు. ఇదే విధముగా ఒకే వర్లమునందలి ఇరువురు 
వ్యక్తులందు గొప్పదనము, అల్పత్య ముండవచ్చును. కాని (బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య,శూ[ద్ర, వర్ణముల గుణ కర్మక్షత్రములు భిన్నభిన్న మగుటవల్ల అచ్చట అన్ని 
వర్షములు తమతమ కర్తవ్యపాలనమున గొప్పవే. 

ఇందిర:- ఈ వర్ణవ్యవస్థ ఇతరదేశములందును కలదా? 

సువర్ణ:- విశ్యమందలి సమస్త దేశములందును గుణకర్మానుసారము 
వర్ణవ్యవస్థ గలదు. ఈ వర్షములపేర్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు 
బదులుగా మిషనరీ (MISSIONARY) మిలిటరీ (MILITARY) మర్చంట్సు 
(MERCHANTS) మీనియల్స్‌ (04౬01145) అని ఏర్పరచుకొనబడినది. ఈ 
(శ్రమ విభాగము, లేక కార్యవిభాగము (DIVISION OF LABOUR) అను 
సిద్ధాంతము ప్రపంచమంతటను అంతర్వ్యాప్తమై యున్నది. దీనిపేరే వర్ణవ్యవస్థ 

ఇందిర:- అక్కయ్యా! ఇప్పుడు నేను చక్కగా తెలిసికొన్నాను. ఈ 
'నమస్తే'యనునది ఎచ్చటినుండి వచ్చినది? 

సువర్ల:- ఈ విషయమును గూర్చి రేపు మాట్లాడుకొందము. నమస్తే, 


శ 


చాతుర్వర్ల్యం నూయా స్పష్టం గుణ కర్మ విభాగశః | 
శ్రీకృష్ణుడు (భగవద్గీత 4-13) 


బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూ(ద్రు లను చాతుర్వర్లములు వారివారి 
| గుణ కర్మ స్వభావముల ననుసరించియే ఏర్పరచబడినవి. కాని, జన్మతో 
ఎర్పడవు. 





103 
మస్తే' ఎచ్చటినుండి వచ్చినది? 
(పదవదినము: (ప్రాతఃకాలము) 

ఇందిర:- అక్కయ్యా! ఈ 'నమస్తే' ఎచ్చటినుండి వచ్చినది? దీని 
అర్థమేమి? 

సువర్ణ:- సృష్ట్యాదినుండి మహాభారత యుద్దపర్యంతము సకల మానవులు 
ఈ 'నమస్తే' ద్వారానే పరస్పరము గౌరవించుకొనుచుండిరి. ఆ తరువాత 
అనేక మతమతాంతరములు, అనేక సాంప్రదాయములు ప్రపంచమునందు 
వ్యాపించినవి. _ వారెల్లరును వేర్వేరు శబ్దములను నిర్ణయించుకొన్నారు. 
గుడ్మార్నింగ్‌, గుడ్చాయ్‌, సలామలేకుమ. మున్నగు అనేక శబ్దములు విధర్మీయులు 
కల్సించుకొనినారు. హిందువులందును మతములు, పంథాలు కూడా అనేక 
శబ్దములను కల్సించుకొనినవి. నమస్కార్‌, రాంరాం, జై శివ్‌, జై హరి, డై 
గోపాల్‌. జై రాధే శ్యామ్‌, జై రాంజీకి, జై కృష్ణజీకి, ప్రణామ్‌, నోహార్‌ మున్నగు 
అనేక ప్రయోగములను వ్యాపింపజేసినారు. ఇప్పుడు సరిక్రొత్తవి వ్యాపకమునకు 
వచ్చుచున్నవి. సాయిరాం, జై మాతాజీ ఇంకా ఏమేమో వాడుకలోనున్నవి. 
మహాభారతమునకు పూర్వము భూమండలమంతయు ఆర్యుల అఖండ 
రాజ్యముండెను. (ప్రజలెల్లరును వైదిక ధర్మీయులైయుండిరి. పరస్పరము 
'నమస్తే' అను పదమునే (ప్రయోగించుకొనుచుండిరి ఇప్పుడు మహర్షి 
దయానందుల కృపవల్ల లోకులు (ప్రాచీన వైదిక సిద్దాంతములను వరల 
తెలిసికొనసాగినారు. పరస్పరము నమస్తే యొనర్చుకొనుచు గౌరవించుకొనసాగినారు. 
“నిన్ను గౌరవించుచున్నాను, నిన్ను ఆదరించుచున్నాను” అనునది దీని భావము. 

ఇందిర:- వేదములందు 'నమస్తే'యొనర్చు కొనుటను గూర్చి కలదా? 
జై రాంబీకి, జై కృష్ణజీకి, అనుకొనినందువల్ల నష్టమేమి? 

సువర్లః:- వేదములందే యేమి? వాల్మీకి రామాయణము, ర 
ఉపనిషత్తులు, గీత మున్నగు సమస్త (గ్రంథములందును 'నమస్తే అని 
వ్రాయబడినదియే లభించును. ఎచ్చటను జై రాంజీకి, జై కృష్ణజీకి, జై శివుబీకి, 
పదములు లేనేలేవు, వైదిక ధర్మీయులగుటవల్ల శ్రీరాముడు 
శ్రీకృష్ణుడు స్వయముగా ఇతరులకు నమస్తేనే చేసియుండిరి. చూడు చెల్లెమ్మా! 


అక్కా చెల్లెం్యడ్ర ధార్మిక చర్చ 104 


రాముడు, కృష్ణుడు ఉత్సన్నమగుటకు పూర్వము లోకులు పరస్పరము ఎట్లు 
గౌరవించుకొనుచుండిరని” నిన్నెవరైన యడిగినచో నవేమి సమాధొనమిత్తువు? 
రాముడుత్సన్నమై దాదాపు పదిలక్షల సంత్సరములైనది. _ కృష్ణుడుత్సన్నమై 
దాదాపు ఐదువేల సంవత్సరములైనది.  సృష్టిఉత్సన్నమై అనేకకోట్ల 
సంవత్సరములైనదిగదా! అనగా అది ఉత్పన్నమై 1 3/4అర్బుదముల 
సంవత్సరములైనది. ఇదంతా సాంప్రదాయ వాదుల కల్పనయేనని నీ కిదివరకు 
చెప్పియుంటిని. ఇక నీవిప్పుడు జై రాంజీ, జై కృష్ణజీ అన్నందున నష్టమేమని 
అడుగుచున్నావు. ఒక నష్టమే గాదు, పలు నష్టము లున్నవి. లోకులందు 
సాంప్రదాయ భావన జాగృతి ఈ ప్రయోగములందు పరస్పర సమ్మాన భావన 
ఏమియునులేదు. మానవ సమాజమున కొందరు వయస్సులో పెద్దవారు, 
కొందరు చిన్నవారు, మరికొందరు సమాన వయస్కులై యుందురు. పరస్పరము 
ఒకరినొకరు కలిసికొనినప్పుడు ఆదరసమ్మాన భావన ప్రకటించుకొనుటను 
మానవత్యమునకును, సభ్యత్యమునకును 'నమస్తే' ఒక చిహ్నము. ఇట్లు 
నమస్తే యొనర్చుకొనక జై రాంజీ, జై కృష్ణజీ యనుకొనుట శోభాస్పదముగ 
నురఠరడదు. + అమ్మమ్మ,నానమ్మ తాతగార్లను, పెద్దమ్మ ele 
అత్తమామలు, మున్నగు పెద్దలను దర్శించినప్పుడు వారిసమా గనములో వే 
శబ్దము నుచ్చరించెదవు? జై రాంజీ మున్నగు శబ్దములు కృష్ణునకే 
జయమని తెలుపుచున్నవి. ఇందు వారి సమ్మాన మేమున్నది? నమస్తే 
యనుటవల్ల నీ ఆదరసత్కార భావములు ప్రకటమగుచున్నవి. ఆదర 
మనునది చిన్న, పెద్ద, సమానస్కులందరియెడ నుండవలెను. 'నమస్తే' 
ప్రయోగము వలన చిన్న పెద్దవారందరి యెడ ఆదర మేర్పడినది. దీని 
ప్రయోగమున మాతా పితరులు, పుత్రీపుత్రులు, భార్యా భర్తలు అందరియెడ 
ఆదరభావ మేర్చడును. 
ఇందిర:- రామునికి జయము,కృష్ణునికి జయము అనుటద్యారా రాముని, 
కృష్ణుని నామమైనా నోటితో ఉచ్చరించుట జరుగునుగదా! 

సువర్ణ్ల:- కేవలము నామముల నుచ్చరించినంతమాత్రమున వారి 
ఆదర సమ్మానములగునా? ఉచిత సమయములందు రామకృష్ణుల నామముల 


105 నకును ఎచ్చుటినుండి వచ్చినది? 


నుచ్చరించుట అనగా రాముడు రావణుని, కృష్ణుడు కంసుని చం పెన్నప్పుడు, 
లేక రామకృష్ణుల చరిత్రలు వర్లించునప్పుడు వారి వారి పేర్తతో జయకారముల 
నుచ్చరించిన సందర్భొచితముగ నుండగలదు. 

ఇందిర:- ఉత్తమ శబ్దములనుచ్చరించుటకు సందర్భము లెందుకు? 

నువర్ల:- ఎంత ఉత్తమ శబ్దములైనను తగిన సమయములందే 
ఉచ్చరించిన శోభాయమానముగా నుండును “రాం నాం సత్య హై, గోవిందా 
గో....విందా” అను శబ్దములు ఎంతో సుందరముగ నున్నవి. కాని యవి అన్ని 
సమయములందు శుభప్రదముగ నుండవు. అన్ని సమయములందును 
బాగనిపించుచో ఏది? కొంచెము వివాహ సమయములందు ఆ వాక్యముల 
నుచ్చరించి చూడుము. దాని ఫలిత మెంత భయంకరముగ నుండగలదో 
అనుభవమునకు రాగలదు. ఆ పవిత్ర శబ్దము నుచ్చరించుటవల్ల నీకెట్టి 
సత్కారము జరుగగలదో కూడ అనుభవము కాగలదు. 

ఇందిర:- అందరికిని నమస్తే చేయవచ్చునా? కొడుకు తండ్రికి చేయుట 
ధర్మమే, కాని తండ్రి కొడుకునకు, తల్లి తన సంతానమునకు , భర్త భార్యకు, 
పెద్దలు పిన్నలకు నమస్తే యొనర్ఫుట ఏమి బాగనిపించును? 

సువర్ల:- మంచిది, కొడుకు తన తల్లిని ప్రేమించవలెనా, లేదా? 

ఇందిర:- జొను. తప్పక (ప్రేమించవలెను. 

సువర్ల:- తన సోదరిని కూడ (పేమించవలెనా, లేదా? 

ఇందిర:- సోదరిని కూడా (ప్రేమించవలెను. 

నువర్ల:- తన పుత్రికను కూడా (పేమించవలెనా? 

ఇందిర:- బొను. (పేమించవలెను. 

సువర్ల:- తన భార్యను కూడా (ప్రేమించవలెను కదా! 

ఇందిర:- తన భార్యను కూడా తప్పక (పేమించవలెను. 

సునర్ల:- అందరిని (ప్రమించవలయు ననునది ఏమైన దని నే 
నడుగుచున్నాను. తల్లి (పేమ, సోదరితో (పేమ, పుత్రికతో (ప్రేమ, భార్యతో 
(పేమ, తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు అందరితో (ప్రేమయే (ప్రేమ. అందరి 
కొరకొకే శబ్దము 'అందరిని (ప్రేమించవలె' ననునది ఎక్కడి సభ్యత? 


అక్కా చెల్తం[డ ధార్మిక చర్చ 106 


ఇందిర:- తల్లి, కూతురు,సోదరి, భార్య మున్నగు వారిని (ప్రేమించు 
భావనలు వేరువేరుగా నుండును. 

సువర్ణ:-ఇదే విధముగా 'నమస్తే' యొనర్చునపుడు భావనలందు వేర్వేరు 
ఉద్దేశ్యము లుండును. తల్లిదండ్రుల (పేీమయందు (శ్రద్ద ప్రకటమగును. 
సోదరీసోదరులను (ప్రేమించునప్పుడు స్నేహభావము, భార్యను (పేమించునప్పుడు 
ప్రణయ భావము, భగవంతుని (ఏమించునప్పుడు భక్తి భావన ప్రకట మగు చుండును, 

ఇదే విధముగ మాతా పితరులకు నమస్తే చేయునప్పుడు ఆదరణ 
వెల్లడియగును. పుతీపుతులకు నమస్తే యొనర్భునప్పుడు ఆశీస్సులు లేక 
ఆశీర్వాదములు స్పష్టమగును. సమవయస్కులకు నమస్తే యొనర్చుట (పేమ, 
పిల్లలకు నమస్తే యొనర్చుటయందు దయ, ఆశీస్సులు అను భావన యుండును. 
ఈ భావన లన్నియును, 'నమస్తే' యను శబ్దములో ఇమిడియున్నవి. ఐనను, 
ఈ సమస్త భావనల ఉద్దేశ్యము ఒక్కటే. (శ్రద్ద, స్నేహము, భక్తి, ప్రణయము, 
దయ మున్నగు శబ్దము లన్నియును (ప్రేమకు రెండవ రూపములే, (ప్రతివారిని 
ఆదరించుట, సత్కరించుటయే యగును. ఇదే విధముగ ఆదరము, సత్కారము, 
(ప్రేమ మున్నగున వన్నియును 'నమస్తే' శబ్దమునకు రెండవ రూపములే. 

ఇందిర:- మనుష్యులు మాంసమును తినిన దోష మేమి? 
సువర్ల:- ఈ విషయమును గూర్చి రేపు మాట్లాడుకొందుము. 
ఇందిర:- మంచిది అట్లేకానిమ్ము. నమస్తే, 


అ 


ఆంగ్లములో “నమస్తే ఆర్థ్హము 












‘With all powers of my hands, with all power of my heart 
and with all power of my head | pay respect to you'. 


Pt. Acharya Ayodhya Prasad 
(Vishwa Dharma Sammelan) 
Chicago | 


107 
మాంసమును తినవచ్చునా ? లేదా? 
(పదునొకండవదినము : ప్రాతఃకాలము.) 

ఇందిర:- మనుష్యులు మాంసమును తినవలెనా,? వలదా? 

సువర్త:- తినకూడదు. 

ఇందిర:- ఎందుకు? 

సువర్ల:- ఎందుకనగా, మాంసము (ప్రాణులను చంపక, వానికి పీడను 
కలిగించక లభించునది కాదు. తమ స్వార్ధము కొరకు ఆకారణముగ ఇతర 
ప్రాణుల చంపుట మానవుల ధర శ్రము కాదు. 

ఇందిర:- ఈ దృష్టితోనైతే ఎవరును కూరగాయలు, పండ్లు మున్నగు 
వానిని కూడ తినవలదు. వానియందును జీవము కలదు. వానికి కూడ పీడ 
కలుగుచున్నది. వనస్పతులందును జీవ మున్నదికదా! వానికి సైతము బాధ 
కలుగును కదా! 

సువర్లః- మాంసము తినవలెనా, లేదా? యనునది నీ ప్రశ్న, తినవలదని 
నేను సమాధానమిచ్చితిని. ఇప్పుడిచ్చట వృక్ష వనస్పతులందు జీవుడున్నాడా? 
లేడా? యనునది (ప్రస్తుత ్రశ్శకాదు. ఇదే నీప్రశ్చయగుచో వేనియందు 
జీవుడుండునో, వానియందు మాంసముండవలెను. ఐతే, వృక్షములు, 
వనస్పతులందు తినదగని మాంస మనునది లేదు. చెల్లెమ్మా! ఫలములు, 
కూరగాయలందు రసమే యుండును. రక్తమాంసము లుండవు. ఎవ్వరును 
మామిడి మాంసమును తినుము, కమలాఫల రక్తమును త్రాగుము, బొప్పాయి 
మాంసమును తినుమని యనరు. రసమేదియెనను ఎల్లరును మామిడి 
రసము, కమలాఫలరసమును తిసికొను మనియే యందురు. అది చెరుకు 
రసముకాని, సంత్రా రసముకాని రససేవనము వల్ల ఎట్టి దోషమునుండదు. 
దోషము రక్త మాంసములను తినుట వల్లనే యుండును. ఎచ్చట రక్తమాంసముల 
సంబంధముండునో ఆచ్చట (ప్రాణులకు దుఃఖము ప్రొప్తించును. ఎచ్చటెచ్చట 
రసముండునో అచ్చటచ్చట దుఃఖమున కేలాంటి సంబంధముండదు. 
ఏ(ప్రాణధారి రసమైననుతీసినచో దాని కేలాంటి దుఃఖము గలుగదు. ఎట్టన, 
గోరసము, అనగా ఆవుపాలు తీసికొనుటవల్ల ఆవున కేలాటి బాధయుండదు. 


అక్కా చెల్లం[డ్ర ధార్మిక చర్చ 108 


ఒకవేళ గోవు పొదుగు గోరసముతో నిండి పోయినచో, వానిని పితుకుకొనకున 
పాలను పితుకుకొనుమని ఆవు 'అంబా' యని (ప్రేమతో లేగనుగాని, పాలు 
పెతుకువానిని గాని పలుచుకొనును. కాని ఎచ్చట దాని రక్త మాంసములు 
తీయుట జరుగునో అచ్చట దానికి దుఃఖము తప్పక కలుగును. 

ఇందిర:- ఫలములు, కూరగాయలందు మాంసము లెదనుట సరిగా 
దోచుటలేదు. వానిలో గల గుజ్జా(గువ్వము) వాని మాంసమే గదా! 

సువర్ల:- ఫలములు, కూరగాయల గుజ్జును 'మాంస'మని యనినచో 
మిఠాయివాని గులాబ్‌జామున్‌, రసగుల్లా లడ్డూలు కూడ మాంసమేయని 
అనవచ్చును. ఎందుకన గుజ్జు వానియందును కలదు. కాని గులాబ్‌ జామున్‌, 
రసగుల్లాలను మాంస మని యెవ రందురు? ఎచ్చట రక్త ముండునో, అచ్చటనే 
మాంస ముండును. రక్తము లేని చోట మాంస మెక్కడిది. వృక్షములు ఫల 
పుష్పములందు రసమే యుండును కాని రక్త ముండదు. రక్తమే లేనప్పుడు 
మాంస మెచ్చటినుండి వచ్చును? శరీర ధాతువు లన్నింటిలో మొదటి ధాతువు 
రసమే. రసముతో రక్తము సిద్దమగును. రక్తముతో మాంసము, మాంసముతో 
ఇతరధాతువు లుత్సన్నమగును. నేడు మనము భుజించునది జీర్లమై మొదట 
రసముగా మారి ఆ రసమునుండి రక్తము, దానినుండి మాంసము తయారగును. 
మాంసమనునది మూడవ సోపానము. ఈశ్వర సృష్టియందు ప్రాణుల 
శరీరములలో రసము ద్యారా సిద్దమైన రక్తమాంసములను తిని వానిని మరల 
రసము, రక్త మాంసములుగా మార్చుట యనునది సృష్టి క్రమమునకు విర్దుమైనది. 

ఇందిర:- (గ్రుడ్డు తినుటవల్ల ఏలాంటి దోషముండ దనుకొందును. 
ఏలన, (గ్రుడ్డులో రక్తమాంసము లుండవు. రసముండిన నుండవచ్చును. 

సువర్ణ:- (గ్రుడ్డు రజోవీర్యముల సంయోగ పిండమే. పిండమునుండి 
రక్తమాంసము లుండు మరో (ప్రాణియే ఉత్సన్నమగును. _ స్వార్థపూర్తికై 
రక్తమాంసముల (ప్రాణియొక్క మూలమును నష్టపరచుట మానవ ధర్మమేనా? 
అట్లిన్నటికి కాదు. 


109 మాంసమును తినవచ్చునా,? లేదా? 


ఇందిర:- ప్రపంచమునందు ఎకొద్దిమందినో వదలి మనుష్యులందరును 
మాంసమును తిందురు .అందువలన మాంసమును భుజించుట గొప్ప దోష 
మేమి కాదని తోచుచున్నది. దినివల్ల ప్రకృతి మానవులను మాంసాహారులుగానే 
సృష్టించిన దని స్పష్టమగుటలేదా? 

సువర్ణ:- అనేకులు చేయుకార్యమే ఉత్తమమైన దనుట తర్కము 
కానేకాదు. ప్రపంచములో కల్లలాడువారు అనేకు లున్నారు. సత్యమును 
పలుకువారు కొద్ది మనుష్యులే గలరని మనము కూడ అబద్దములాడుట 
ఉత్తమమైనదేనా? పాపాత్ములు చాలమంది కలరు. పుణ్యాత్ములు ఏ 
కొద్దిమందియో కలరని పాపాత్ములే మంచివారని ఎవ్వరందురు? ప్రపంచములో 
గడ్డిగాదమే విశేషముగ నుండును. ఫల పుష్పతరువులు తక్కువ, చందన 
వృక్షము లింకా తక్కువగా నుండును. పాఠశాలలందు ప్రాథమిక, మాధ్యమిక 
తరగతులవారికన్న ఉన్నత తరగతుల బాలబాలికలు తక్కువగానే యుందురు. 
బి.ఏ బాలురు మరీ తక్కువగా, ఏం.ఏ విద్యార్థులు ఇంకా తక్కువగా 
నుండుకారణమున వారంతా చెడ్డవారేనా? ప్రపంచములో ఉత్తములు, సజ్జనులు, 
సత్యవాదులు, (శ్రేష్టపురుషులు అతి తక్కువగానే ఉందురు. చెడు 
వ్యాపించుటయందు ఎమంత సమయము, కష్టము ఉండదు. మేలు కలిగించుటకు 
ఎంతో ప్రయత్నమొనర్భవలసియుండును. ఎంతో సమయము కూడ అవసర 
మగును. మనము ప్రయత్నించకున్నను మన ఉడుపులు మురికిగా మారుటకు 
పెద్ద సమయమేమి పట్టదు. కాని వానిని ఉతికి శుభ్రమొనర్చుటకు 
పరిశ్రమయొనర్భవలసియుండును. ఈశ్వరుడు మానవులను మాంసాహారులుగా 
చేయలేదు. ఈ యలవాటును మనుష్యులు స్వయముగానే చేసికొన్నారు. ఉల్లి 
పాషాణము, (మహావిషము) నల్లమందు వంటివి తినదగినవియేనా? కాని 
మనుష్యులు వానిని సైతము వదులుటలేదు. ఎందరోవానికి అలవాటుపడి 
అనేక ఇడుముల బడుచున్నారు. అనేకులాచరించునదే మన మాచరించవలె 
ననునది ధర్మవరుద్దము. 

ఇందిర:-మనుష్యుడు మాంసాహారి కాడనుట కేదైన ప్రమాణము గలదా? 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 110 


సువర్షః- ఇది మానవుని శరీర నిర్మాణమును చూచినంతనె తెలియగలదు, 
మొదటిది:- మనుష్యుల గోళ్ళు, మరియు దంతములు మాంసాహారప్రాణుల 
కున్నట్టు లేవు, మనుష్యుడు మాంసమును కోసి, తరిగి నేయి, కారము, ఉప్పు 
మసాలాలు కలిపి వండుకొని తననాలుక, మరియు దంతముల కనుకూలముగా 
చేసికొన యత్నించును. మంసాహార ప్రాణుల గోళ్ళు దంతములు ఇతర 
ప్రాణులను చంపి చీల్చుకొని తినుట కనుకూలముగ నుండును. వాని నాలుక 
పచ్చిమాంసపు రుచిని పొందుటకు తగినట్టుండును. కాని మనుష్యున కట్టుండవు. 
రెండవది:- మాంసాహర (ప్రాణులకు చెమట పట్టదు. మనుష్యులకు 
చెమటపట్టును. 
మూడవది:-మాంసాహార ప్రాణులన్నియును నిటిని గతుకుచు (త్రాగును. కాని 
మనుష్యులు నీటిని (గ్రుక్కవేయుచు గటగట (త్రాగుదురు. 
నాల్గవది:- మాంసాహర (ప్రాణుల కన్నులు గుండ్రముగ నుండును. ఇక 
మనుష్యుని కన్నులు బాదాములవలె పొడుగుగా నుండును. మాంసాహార 
ప్రాణులు సంతానోత్సాదన (క్రియలో పరస్పరము కలిసిపోవునని, పిల్లి, కుక్క 
పులి, తోడేలు మున్నగునవి ఇట్టివే నని నేనొక (గ్రంథమున చదివియుంటిని. ఇట్లే 
మనుష్యుడు మాంసాహార ప్రాణుల శ్రేణులలోనివాడు కాడనుటకు అనేక 
(ప్రమాణముల నియవచ్చును. 

ఇందిర:- మాంసాహారులు మహావీరులుగా నుందురు. మాంసములో 
గొప్ప శక్తిగలదని యందురు. మరి మి యభిప్రాయమేమి? 

సువర్ల:- చాలవరకు మాంసాహారులు దయారహతులు, హంతకులు 
కాగలుగుదురు. వీరులు మాత్రము కాలేరు. వీరత్వము వేరు, దయా హీనము 
వేరు. ఇతి హాసములలో లక్షలాది మహావీరు లుండిరని నీ వనగలుగుదువు, 
కాని అది మాంసగుణముచే కలిగినది కాదు. వాస్తవమున కది శిక్షణ (టైనింగ్‌ 
(క్రమశిక్షణా సాంగత్య గుణమే. మాంసాహారముతోనే ఏరత్వము కలుగగల 
దనిన (ప్రపంచములో అధికాంశమున మాంసమును దినువారున్నారు. 
వారందరును వీరులు గావలెనుగదా! భారతదేశములో కొందరు హిందువులు, 
(కైస్తవులు,ముస్టింలు మాంసమును భుజించెదరు. ఐనను తెగబడుతనము, 


111 మాంసమును తినవచ్చునా,? లేదా? 


కర్కశత్వము, దుస్సాహసము ఏరియందున్నంత మరియే వర్గమునండును 
కానరాదు. ఎరత్వమనగానేమి? దేశము, జాతి హితమునకై నిస్వార్థ భావమున 
అన్యాయమును నాశపరచుటకు రణక్షేత్రమున నిలద్రొక్కుకొనుట, ప్రాణములను 
సైతము లక్ష్య పెట్టక, వెనుకంజ వేయకుండుట మున్నగునవి వీరత్య లక్షణములు. 
ఎవరింటికో నిప్పుపెట్టుట, ఎవరినో దొచుకొనుట, స్వార్ణముతో ఇతరులను 
పాడుచుట, చంపుట, ఎవని ఇల్లాలునో లేపుకొనిపోవుట, అక్కాచెలెండ్రవంటి 
అసహాయులగు (స్త్రీలను బలవంతముగా చెరచుట మున్నగువాని పేరేనా 
వీరత్వము? రౌడీ వెధవలెందరో ఈ విధమగు కృత్యములను చేయుచుండుట 
జరుగుచున్నది. వీరంతా వీరులేనా? కాదు. వారంతా పాపాతు లు, అత్యాచారులు. 
ఇందిర:-మాంసమును తిను మృగములందెంతయో బలముండును. 
పులి, సింహము, చిరుత, తోడేలు మున్నగు మృగము లెంతో బలము గలవి. పులి 
ఏనుగును సైతము నిర్జించి చంపగలదు. ఇందువల్ల మాంసమునం దెంతయో 
శక్తి గలదని తెలియుచున్నది గదా? 
సువర్ల:- మాంసము దినని జంతువులు బలము గలవిగా నుండవనియేనా? 
గోవులు, ఆబోతులు, గుజ్జములు మున్నగు జంతువులు తక్కువబలము గలవేమి 
కావు. యుద్ద క్షేత్రములందు ఏనుగులు, గుజ్జములు మున్నగు జంతువులు 
తమ (ప్రాణములను సైతము లక్ష్యపెట్టక ఏరత్వమును చక్కగా చూపిన చరిత్ర 
లున్నవి. మనుష్యులకు వ్యవసాయ, వ్యవహార కర్మలందెంతయో సహకరించు 
చున్నవి. కాని ఏరణరంగములు, వ్యవసాయ, వాణిజ్య క్షేత్రములందును 
పులులు, చిరుతలు, సింహము, తోడేళ్ళు మున్నగునవి పనిచేసినట్లు 
వినియున్నామా? యంత్రము (మిషన్‌) ల శక్తి పరిమాణమును అశ్యశక్తితో 
పోల్ఫెదరేకాని, పులిశక్తితో, సింహముశక్తితో కాదుగదా?పంది ఎంతబలమైనదో 
తెలియునా? అది పెద్దపులిని కూడా నిర్దించగలదు. రెండు పులుల మధ్య పంది 
నీళ్లు త్రాగగలదు. కాని రెండు వరాహముల(పందుల) మధ్య పులి నీరు 
(త్రాగుటకు సాహసించదు. పులి ఎనుగుకన్న శక్తివంతమైనదేమి కాదు. అప్పుడప్పుడు 
మదించిన అడవి ఏనుగు అడవిలో విచ్చలవిడిగా దిరుగుచున్నప్పుడు 
వన్యమృగములు, పశువులన్నియును భయముతో నల్రిశలకు పారిపోవును. పులి 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ #12 


ఏనుగును తనకోరలు, మరియు పంజా(గోళ్లుచే స్వాధీన పరచుకొనగలదే కాని 
శక్తితో గాదు. చూడమ్మా! ఇద్దరు మనుష్యు లున్నారు. ఒకడు శారీరకంగా మహా 
బలవంతుడు, రెండవవాడు మిక్కిలి బలహీనుడు, కాని ఆ బలహీనుని వద్ద 
బల్లెము, శూలము, పిస్తోలు, తుపాకి మున్నగునవి యున్నవి. అప్పుడా శక్తిహీనుడు 
బలవంతుని యెదుట నిల(ద్రొక్కుకొనగలడు. ఆబలవంతుని చంపినను 
చంపగలడు ఎందుకు? వాని వద్ద శస్తబల మున్నది. ఒకవేళ ఏనుగునకు కోరలు 
పంజాగోళ్లుండి వాని కన్నులు చిన్నవిగాకుండినచో ప్రపంచములో ఏనుగు ఏ 
ప్రాణిని ఉండనియకుండెడిది. ఏనుగు, ఒంటె,కారెనుపోతులు మున్నగు 
జంతువులు మాంసమును దినవు. కాని ఎంతో శక్తిగలవిగానున్నవి. వానివద్ద 
శస్త్రములు లేనందువల్లనే ఆవి పరాధీనమైపోవుచున్నవి. 

నివు బలమును గూర్చి మాట్లాడుచున్నావు. బలమనునది స్వర్లము, 
వెండి, రాగి, కంచు, ఇత్తడి, ఇనుము మున్నగులోహములందు అపరిమితముగ 
నున్నది. అట్టి శక్తిమణుగుల కొలది మాంసము నందును ఉండదు. అనేకానేక 
ఓషధులు, వనస్పతు లున్నవి. వాని ఒక్కొక్క మాత్రయం దున్నంత వేడి 
మరియు శక్తి మాంసమునం దే మున్నది? 

ఇందిర:- ధాన్యములు పండని దేశములలో అచ్చటి (ప్రజలు మాంసము 
పైననే జీవితమును గడుపుదురు. ఐన్‌లాండ్‌, మరియు ఉత్తర ధృవ 
ప్రాంతములందు మాంసముపైననే లోకుల జీవితములు ఆధారపడియుండునని 
వినియుంటిని, వారికి మాంసమే .స్యాభావికాహారము గదా? 

సువర్ల:- అక్కడి దేశవాసుల స్వాభావిక భోజనము మాంసమే 

యగుచో వారు మనుష్యులు గాకుందురు. మానవాకృతి గలవారైయుందురు. 
ఒకవేళవారు మనవలెనే (స్రీ పురుషులగుచో కేవలము మాంసాహారు లెట్లగుదురు. 
ఏలన, మానవుల దంతములు, గోళ్లు మాంసాహరమునకు తగినట్టు ఈశ్వరుడు 
నిరి ఉంచలేదు. ఐతే వారు మాంసమును దిను అలవాటు చేసికొని యుందురు. 
మానవు లెచ్చటికి చేరగలుగుదురో, అచ్చటికి ప్రతివస్తువును చేరగలదు. ఒకవేళ 
అచ్చట ధాన్యముల నుత్పన్న మొనర్భజాల మని యనుకొన్నను అచ్చటి 
భూమికూడ మానవ జీవితములకు అవసరమగు వస్తువులను సమకూర్చలేక 


113 మూరసమును తినవచ్చునా,? లేదా? 


సోయినను అచట మానవులు నివసించుటయే వ్యర్థము. మాంసాహారమును 
సమర్దించుటకు నివిచ్చిన ఉదాహరణము లన్నియును సారహీనములు, మరియు 
అనావశ్యకములైనవే. 

ఇందిర:- ప్రంచములో ఆర్థిక సమస్యకూడ ఉన్నదికదా! ధాన్యము 
సరిపోని స్థలములందు చేపలు, రొయ్యలు, కోళ్లు, మేకలు, కుందేళ్లు మున్నగువానిని 
పెంచుకొని వాని మాంసము ద్యారా ఆహార సమస్యను కొంతవరకు 
పరిష్కరించుకొనవచ్చును. అచ్చటి పెదవారి బ్రతుకు తెరువు చేపలు మున్నగు 
ప్రాణుల మాంసము ద్యారానే పూర్తియగుచుండును. ఒకవేళ మాంసము 
లభించనిచో ప్రపంచపు ఆర్థిక సమస్యఎంతో గంభీరముగ నుండెడిది. 

సువర్లః- ప్రపంచము నందలి ఏదేశమునైనను చూడుము. ఎప్పుడైనను 
ఆహారధాన్యముల సమస్యయే ఉత్పన్నమగును. ప్రపంచములో నేడు కూడ 
ఆహరసమస్యయే ప్రశ్నార్థకంగా నున్నది. పప్పులు, కూరగాయలు, పచ్చళ్లు, 
ఊరగాయలు, మాంసము మసాలాలు మున్నగువాని (ప్రశ్న కానేగాదు. ఏలన, 
అవియన్నియు రొట్టె, అన్నముతో కలిపి తినునవి మాత్రమే. అవి కేవలము రుచి, 
ఆనందము కొరకు, నాలుకను సంతోషపెట్టుటకు మాత్రమే. కాని కడుపు 
నింపుటకు, శక్తి కొరకు మాత్రము కాదు. రొట్టె, అన్నము ముఖ్యమైన ఆహారము. 
ఇక ఇతర వస్తువు లన్నియును గౌణములు మాత్రమె. శరీర పోషణకు 
ముఖ్యాధారము రొట్టె, అన్నము మాత్రమే. ఇదియే ఇప్పుడు ప్రపంచములో నున్న 
ముఖ్య(ప్రశ్న, ఆర్థిక ప్రశ్న సదా ఆహారమునకు సంబంధించియే యుండును, 


"ఉరిడగలదు కూడాను. 


ఇందిర:- మంచిది, మాంసము దినుటకు ముఖ్యమగు అభ్యంతర మేమి? 
సువర్ల:- మాంసాహారులు ఈశ్వరభక్తులు కాజాలరు. ఏలన, తామసిక 
భోజనమువల ఆలోచనలు తామసికముగనే యుండును. సాత్సికముగనుండవు. 
ప్రపంచములో పరమేశ్వరుని నిజమైన భక్తులెవ్వరును మాంసాహారులు గాకుండిరి. 
ఒకవేళ మొదట మాంసమును తినుచుండినను తరువాత దానిని 
వదలివేసియుండిరి. అప్పుడేవారికి అంతరాత్మయందున్న పరమాత్మయొక్క 


అక్కా చెల్లెం్యడ్ర ధార్మిక చర్చ 114 


ఉనికి తెలిసినది. మాంసమును దినువారు ఈశ్వరుని భక్తులు గాజాలరు, 
ఆడంబరముగా నుందురుదొంగచాటుగ మాంసమును తినుచుందురు. 
మోసము, అబద్దము, టక్కరితనము, మున్నగునఎ వారియం దుఠిడును; 
వేషములుమాత్రము గంభీరముగా వేసికొందురు. మాంసాహారులు కానివారు 
మాత్రమే పాపరహితులై ఈశ్వరుని పొందగలుగుదురు. మొత్తముపై 
మాంసమును దినుట అత్యంత నిషిద్ధము. 

ఇందిర:- ఈ స్వ్పష్టీయంతయు ఈశ్వరుని వల్లనే జరిగినదను విషయము 
రేపు మాట్లాడుకొందము. నమస్తే, 





ఓ3మ్‌ దృతే దృగ్‌ం హ మా మిత్రస్య మా చక్షుషా సర్వాణి 
భూతాని సమీక్షన్లామ్‌। మిత్రస్యా 2 హం చక్షుషా 

సర్వాణి భూతాని సమీక్షే మిత్రన్య చక్షుషా సమీక్షా మహే॥ | 
(యజుర్వేదం 36-18) | 

భావము:- అవిద్యాంధకారమును తొలగించు ఓ జగదీశ్వరా! 

సకల (ప్రాణులు నన్ను మిత్రుని వలె చూచును గాక! నేను కూడా 

ప్రాణులన్నింటిని మిత్ర దృష్టితో చూచెదను గాక! 

మేమందరము పరస్పరము స్నేహితులవలె వ్యవహరించు ధృడ 

సంకల్పము మాలో కలుగుజేయుము. 










115 
సృష్టియంతయు ఈశ్వర రచనయేనా? 
(పం(డైండవ దినము: (ప్రాతఃకాలము) 

ఇందిర:- అక్కయ్యా! ఈసృష్టియంతయును ఈశ్వర రూసమేనా? 

సునర్ణ:- కాదు, ఈ (ప్రపంచము (ప్రకృతి రూపము. ఈశ్వరునికి రూప 
ముండదు. 

ఇందిర:- - గొప్పగొప్ప వఎద్యాంసులు, ఆచార్యులు, దార్శనికులు ఈ స్ప 
యంతయును పరమేశ్వరుని ద్వారానే జరిగిన దందురు. ఈశ్వరుని నుండి 
ఆకాశము, ఆకాశమునుండి వాయువు, వొయువునుండి అగ్ని, అగ్నినుండి 
జలము, జలమునుండి పృథివి, ఈ పృథివినుండి అన్నములు, బషధులు, అనెక 
విధములగు ప్రాణు లుత్సన్నమైన వని యందురు. వాస్తవమేనా? 

సునర్ల:- వాస్తవము గాదు, ఈశ్వరుడు సృష్టి ఉత్పత్తికి కర్త. కాని 
స్వయముగా కార్యము గాదు. సృష్ట్యుత్పత్తికి మూడు కారణము లున్నవి. ఈ 
మూడు అనాది పదార్థములు అనాదులే, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి 
ఈమూడు అనాది పదార్థములు. ఈశ్వరుడు నిమిత్త కారణము, (ప్రకృతి, 
ఉవాదాన కారణము, మరియు కాలము, దిశలు మున్నగునవి సాధారణ 
కారణములు, ఎలన, సృష్టియొక్క సకల కార్యము లందును ఇది సామాన్యమే. 
నిమిత్తకారణ మనగా ఏదేని వన్తువు చేయుటవల్ల నిద్దమగును, 
చేయకున్నకాజాలదు. ఉపాదానకారణ మనగా ఏదియైన ఉన్నప్పుడే ! ఏవస్తువైన 
సిద్దమగును, అదిలేనిచో వస్తువు సిద్దము కాజాలదు. ఎట్టన, కమసాలి 
ఆభూషణముల (నగల)ను సిద్దపరచినాడు. ఇప్పుడీ కార్యమునందు కమసాలికర్త 
అనగా నిమిత్తకారణ మగును సువర్లము ఉపాదానకారణ మైనది. కమసాలి 
ఆభూషణమును చేయుటవల్లనే ఆభూషణము సిద్దమైనది. చేయకున్న అది 
సిద్దము కాదు. ఇదే విధముగా బంగార మున్నప్పుడే నగలు సిద్దమగును. 
లేకున్నకావు. చూడమ్మా! ఈశ్వరుని నుండి ఆకాశముత్సన్నమగుచో 

ఆకాశమునకు శబ్దగుణ మున్నది. ఈశ్వరుని గుణము శబ్దము కాదు. ఐతే, 

ఆకాశమునందు శబ్ద మెచ్చటినుండవచ్చినది? కారణ గుణము కార్యనందు 
అవశ్యముగా నుండవలెను. 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 116 


బంగారముతో నగలు చేసినప్పుడు బంగారము గుణము ఆభూషణములందు 
తప్పక వచ్చును. ఇక ఈశ్వరునందు ఏ శబ్దము లేనప్పుడు ఆకాశము నం 
దెచ్చటినుండ రాగలదు? అభావమునుండి భావము కాజాలదు. కావున ఈశ్వరుని 
నుండి ఆకాశము కాలేదని బుజువైనది. ఇదే విధముగా అన్నితత్తములను 
తెలిసికొనుము. ఈతత్య్యము లన్నియు సత్త్యరజస్తమములచే సిద్దమైనవి 
మరియు వీనిని నిమిత్త కారణమగు పరమాత్మయే చేసినాడు. 

ఇందిర:- పరమాత్మ సృష్టనిర్మాణమునందు ప్రకృతియొక్క ఆధారము 
(ఆశయము) తీసికొనునప్పుడు ప్రకృతిని ఆశ్రయించినవా డగును, ఏలన 
ప్రకృతి లేనిదే ఆయన విశ్వమును చేయజాలడు గదా! 

సువర్ల:- పరమాత్మ (ప్రకృతి ఆశ్రయమును పొందడు,కాని (ప్రకృతినే 
ప్రపంచరూపమున ఎవ్వరి సహకారము లేకయే మార్చివేయును. ఆయన 
తనకార్యమును చేయుటకు ఏ సాధనమునకు లోబడియుండడు. (ప్రకృతి 
సాధనము గాదు. అది కర్మ, దానిపై పరమాత్మయొక్క క్రియా ఫలితముపడును. 
ఎట్లన, విజయ సరళను తిట్టినదని యనుకొనుము, అప్పుడు విజయ కర్తయగును. 
సరళ కర్మయగును. తిట్టుట యనునది (క్రియ యగును. విజయ సరళను 
తిట్టుటయందు విజయకు లోబడినదని ఎవరైన అనినప్పుడు అది అజ్ఞానమే 
యగును. విజయ లేకుండా సరళను కొట్టుట యనునది జరుగునా? ఒకవేళ 
నేను పరిమళకు పదిరూపాయలిచ్చినా నని అనునప్పుడు ఎవరైన నన్ను “నీవు 
పరిమళకు రూపాయ లిచ్చుటల్‌ రూపాయలకు లోబడినా”వని యనిన 
సమంజసముగా నుండునా? రూపాయ లిచ్చుటయందు రూపాయలకు 
లోబడిపోవుట యెట్లగును. ఉద్దేశ్యమేమన దెబ్బలు తినువాడు లేడు, ఈశ్వరుడు 
వానిని కొట్టినాడు. తినువాడు లేడు, ఈశ్వరుడు వానికి తినిపించినాడు. 
ఎడ్చువాడు లేడు, కాని ఈశ్వరుడు వాని నేడ్చించినాడు. (ప్రకృతి లేదు. కాని 
ఈశ్వరుడు (ప్రాకృతిక జగన్నిర్మాణము జరిపినాడు. అని యనుట 
పిచ్చితనము,అజ్ఞానము గాక మరేమగును? 

ఇందిర:- సృష్టి నిర్మాణమునకు పూర్వము కేవలము ఈశ్వరుడే 
యుండెను. ఇతర పదార్థ మెదియును లేకుండెను. ఆయన తన కోరికతో 


117 సృష్టియంతయు ఈశ్వర రచనయేనా? 


సృష్టినిర్మాణము చేసినా డని నేను వినియుంటిని. వాస్తవమేనా? 

సువర్ల:- మంచిది ఈశ్వరుడు సృష్టి నేల చేసినాడు? తనకొరకా? 
ఇతరులకొరకా? తనకొరకే యనినచో సృష్టి యవసరము ఈశ్వరున కుండెనని 
తెలియుచున్నది. ఎవనియందు అవసర ముండునో ఆతనిని “పూర్లుడని 
యనలేము ఏలన అవసరము లుండుటయే అపూర్ణు డగుటకు నిదర్శనము 
ఒకవేళ 'జీవులకొరికని యనినచో ఈశరునితోబాటు జీవుల ఉనికి గూడ 
స్వీకరించవలసి యుండును. ఐనప్పుడు “కేవలము ఈశ్వరుడే యుండె” 
ననుమాట కూడ నిజము కాజాలదు. 

ఇందిర:- ఆయన తన లీలలను చూపుటకు సృష్టిని రచించినాడు. 

సువర్లః- ఆయన తన లీలల నెవ్వరికి చూపినాడు 

ఇందిర:- తనకు తానే లీలలను చూపుకొనును . 

సువర్ణ్ల:- తనకు తానే తన లీలలను ఏల చూపుకొనును? 

ఇందిర:- తన ఆనందముకొరకు లీలలను చూపుకొనును. 

సువర్ల:= ఐతే సృష్టిరూష్క లిలలను చూపుటకు పూర్వము ఆతనియందు 
ఆ ఆనంద ముండెనా,లేదా? ఒకవేళ ఉండె ననినచో లీలను చూపుటతో ఆనంద 
మేమైనది?లేదనినచో ఆతనియందు లిలయొక్క ఆనందము కొరతగలదని 
స్వతః సిద్దియగుచున్నది. ఒకవేళ లీలను చూపినచో సృష్టిరూప లీలయొక్క 
అవసరము పరమాత్మయందు వృద్దియెనది. ఇందువల్ల తక్కువ, ఎక్కువల దోషము: 
ఆవాదిల్టుచున్నది. అట్టగునప్పుడు ఆపదార్థము అనాది అనంతము కాజాలదు. 
ఇక గుణమే అనాది, అనంతము కానప్పుడు గుణియైన ఈశ్వరుడు అనాది 
అనంతు డెట్టు కాగలుగును? 
___ఇందిర:- మంచిది, లీలను చూపుట 'ఆతని స్వభావమే'యని నేననినచో 
మీ రేమందురు? 

సువర్ల:-అట్లు ఒప్పుకొనుటయందు “రాగము, ద్వేషము, క్షుధ, తృష్ణ 
భయము, శోకము, సుఖము, దుఃఖము, జననము, మరణము, అన్యాయము, 
చోరత్వము, బలవంతము, హింస, లజ్జ, వ్యభిచారము మున్నగు సద్గుణ,దుర్గుణము 
లన్నియును ఈశ్వరుని లీలా ధర్మములే” యని నమ్మవలసివచ్చును. ఏలన 


అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 118 


సృష్టిరూప లీలయం దీ విషయము లన్నియును గలవు, ఇక (ప్రపంచమున 
సదాచారము, దురాచారము, పాపము, పుణ్యము, ధర్మము, అధర ్యము లను 
ఏ పదార్థములును ఉండవలదు. ఇవన్నియు పరమాత్మయొక్క స్వభావమునకు 
అంగములే ఐపోవును. అట్టగునప్పుడు వేదములు, శాస్త్రములు, యమ 
నియమములు మున్నగు సాధనములన్నియును వ్యర్థమై పోవును. మానవుని 
ఉద్దేశ్య్వముకూడ ఏదియు నుండదు. ఈశ్వరుడు తనకు తానే, తన 
స్వభావముతోనే లీలలను చూపినా డనిన ఎవని (ప్రాప్తికై త్యాగము, తపస్సుల 
నొనర్భవలెను? ఎవ్వరు వానిని చూడవలెను? ఎవ్వరు పాపాత్ములు, ఎవ్వరు 
పుణ్యాత్ములు, కర్మ యేమిటి? కర్మఫల మేమిటి? సర్వము వ్యర్థమే గదా? 
ఇందిర:- మంచిది, మీసిద్దాంతము ననుసరించి పరమాత్మ సృష్టినేల 
రచించెను? 
సువర్ల:- జీవుల కల్యాణము కొరకే పరమాత్మ సృష్టిరచన యొనర్చినాడు. 
ఆయన న్యాయకారీ, దయాళువు. ఆయన న్యాయ,దయాగుణముల (ప్రకాశము 
సృష్టి రచన ద్వారానే జరుగును. దీనిలో ఆయనకు తన ప్రయోజనమంటూ 
ఏదియును లేదు. దయ, మరియు న్యాయము చేయుట ఆయన స్వభావము. 
ఇందిర:- జీవుల కల్యాణము' కొరకే పరమాత్మ సృష్టినిర్మాణము 
చేసినప్పుడు సుఖ దుఃఖములు, మంచిచెడులు వానియం దేల యున్నవి? 
సువర్లః:- సృష్టియందు ఏ మంచిచెడులు, సుఖదుఃఖములు మనకు 
కన్సించుచున్నవో వాస్తవమునకుఅవి జీవుల కర్మల పరిణామముగా 
కలుగుచున్నవే. అజ్ఞానవశమున సృష్టియందు దుఃఖములను పొందుచుందురు. 
అట్టుకాకున్న స్పష్టయందు చెడులుగాని, దుఃఖములు గాని యుండకపోవును. 
జీవులు తమ అల్పజ్ఞత్య కారణమున విపరీత కర్మలనొనర్చి దుఃఖములను 
పొందుచుందురు. తరువాత పరమాత్మ న్యాయము ననుసరించి అనేక 
యోనులనుపొందుచుందురు. పరమాత్మ తానుగా ఎవ్వరికిని దుఃఖముల 
నీయడు. . దుఃఖములకు కారణము అజ్ఞానము మరియు సత్యమును 
తెలిసికొనకపోవుటయే. 


119 సృష్టియంతయు ఈశ్శర రచనయేనా? 


ఇందిర:- పరమేశ్వరుడు జీవుని చేయలేదా? 

సువర్ణ:- బీవులు అనాదులు 

ఇందిరః- జీవులను, ప్రకృతిని పరమాత్మ చేయనప్పుడు వానిపై ఆయన 
తన అధికారము నేల చేయును? 

సువర్ల:- -ఈ ప్రశ ఒక పాఠశాలయందలి విద్యార్థులను చూచి 
అడుగుచున్నట్టున్నది. విద్యార్థులను ఉపాధ్యాయుడు సృష్టించనప్పుడు వారిపై 
ఆయన అధికారమేల యుండవలె? నన్నట్టున్నది ! (ప్రకృతి ఆజ్ఞము, జీవుడు 
అల్సజ్జుడు పరమాత J సర్వజ్ఞుడు. ఐనప్పుడు పాఠశాల విద్యార్థుల పై పె ఉపాధ్యాయుని 
నియంత్రణము విద్యార్థుల ఉన్నతికి కారణమగునట్టు (ప్రకృతి జీవులప్నె 
సర్వజ్ఞుని ప్రభావము స్వభావసిద్దముగానుండును. సృష్టిరూప పాఠశాలయందు 
జీవులు SE యుండుట జీవుల యున్నతికొరకే, పరమాత్మరూప 
అధ్యాపకుడు వెదజ్ఞానము ద్యారా జీవులకు లౌకిక, పారలౌకిక ఉన్నతినిగలిగించును. 

ఇందిర:- pe కూడ పరమాత్మయే చేసినాడని విశ్శసించినచో దోష 
మేమి? 

సువర్లః:- ఇట్టు నమ్మినందువల్ల జీవులకు కర్మస్వాతం(త్ర ముండదు. 
రెండవది:- జీవుల మంచిచెడు కర్మల భాద్యత ఈశ్వరుని పైననే యుండగలదు. 
బీవులు పాపాలకు బాధ్యులుగా నెంచబడరు. ఎందుకన, జీవులను పరమాత యే 
చేసినాడు. మంచి, చెడు కర్మల నొనర్చుటకు వారికి యోగ్యత నిచ్చినాడు . 
అప్పుడు. జీవులు మంచి చెడు కర్మల నొనర్చినచో ఇందు వారిదోష 
మేముండును?జీవులను స సృష్టించుటకు ముందు వారియందు చెడు కర్మల 
జేయకుండునట్టి యోగ్యతను వారికీయవలసి యుండెను. కావుననే జీవులు 
అనాదులు,మరియు కర్మలొనర్చుటలో స్వతంత్రులు మరియు పరమాత్ముని 
న్యాయవ్యవస్థలో కర్మలఫల మనుభవించుటలో పరతం(త్రులు 

ఇందిర:- జీవుడు (బ్రహ్మఅంశమేనని కొందరనునది సత్యముకాదా? 

సువర్ల:- అంగీ అంశముల భావము అవయవములుగల, అనగా 
సాకార,మరియు అనిత్య పదార్థములం దుండును. జీవ,బ్రహ్మల తతములు 
అనాదులు. 


అక్కా చెల్లెం[డ్ర ధార్మిక చర్చ 120 


ఇందిర:- జీవుడు |బ్రహ్మతోనే యైనాడు. చివరకు (బ్రహ్మయందే 
దీనమైన పు నని కొంద రరిదుటుగదో? 

సువర్ణ:- ఇట్లు నమ్ముటవల్ల జీవుడు అనాది, మరియు సనాతనుడుగా 
నుండజాలడు. మట్టిరూవకారణము, వఎటరూప కార్యమునందు 
లయముకాగలదు. జీవుడు (బ్రహ్మకు కార్యము కాదు. ఆయన నిత్యుడు, 
మరియు స్వతంత్రుడు. నిత్యమైనవాడు తన సత్తాను వదలుకొని దేనియందో 
ఏల లయమైపోగలడు? 

ఇందిర:- వాస్తవమునకు జీవుడే (బ్రహ్మ, అజ్ఞానవశమున తాను జీవుడ 
నుకొనుచున్నాడు. 

సువర్ణ:- దీనివల్ల (బ్రహ్మయందును అజ్ఞానము గలదని సిద్దికాగలదు, 
బ్రహ్మయే అజ్ఞానవశమున జీవుడగుచో ఇక జీవు డెవరినుండి జ్ఞానమును 
పొందగలడు? (బ్రహ్మనుండైతే పొందలేడు. ఏలన, బ్రహ్మ అజ్ఞానమునందు 
ఇరుక్కుపోయినాడు కదా? 

ఇందిర:- (బ్రహ్మ జీవుడు గాలేదా? ఐతే చివరకు జీవుడు (బ్రహ్మ 
గాజాలడా? 

సువర్ల:- అట్టుఅగు(చేయబడు)వాడు బ్రహ్మ గాజాలడు. (బ్రహ్మ 
చేయబడని వస్తువు. ఇదే విధముగ జీవుడుకూడ చేయబడడు. కావుననే ఈ 
రెండు వస్తువులును నిత్యములే. 

ఇందిర:- ఈ (ప్రపంచము మిథ్య. (బ్రహ్మయే సత్యము. మాయ 
అనిర్వచనీయమైనది. ఏలన మాయ మూడుకాలములందును ఏకరసముగా 
నుండదు. కావున దానిని సత్‌ (సత్యము) అని యనలేము. అసత్‌ అనియు 
అనలేము, ఏలన, (ప్రపంచములో దాని కార్యములు కన్పించునని కొంద 
రందురు. మీ యభి ప్రాయమేమి? 

సువర్ల:- ప్రపంచము సత్‌ కాని అసత్‌ కాని కాదు. కాని అనిత్యమైనది. 
అనగా మార్పుజెందుచుండునది. మాయను 'అనిర్య్వచనియ' మని యనువారిని 
ఈ ప్రశ్న యడుగుము. మాయను ఏదేని ప్రమాణముద్యారా నమ్ముదువా లేక 
ప్రమాణములేకుండానే నమ్ముదువా? ఒకవేళ ప్రమాణము ద్యారా నమ్మెదవేని 


121 సృష్టియంతయు ఈశ్షర రచనయేనా? 


అప్పుడు మాయ (ప్రమేయము (ఎరుగదగినది) అగును. ఎందుకని? ప్రమాత 
(ఎరిగెడివాడు) ప్రమాణ పూర్వకముగా నమ్మినను దాని నిర్వచనమైపోయినది. 
ప్రమాణము లేకయే నమ్మినచో మాయయున్నదని ఎట్టు తెలిసినది?” అని 
యడుగుము. కావుననే 'మాయ' అనగా ప్రకృతి కార్యములు. అవి అనిత్యములు. 
ప్రకృతి నిత్యమైన వస్తువు. 
ఇందిర:- కొందరు ఈ(ప్రపంచమంత ఉత్నభమ, నిజమునకు దీనికి 
ఏలాటి సత్తా(ఉనికి)లేదు. ఎట్లన, త్రాడు పాముగా కన్పించునట్టు, ముత్యపు 
చిప్ప వెండిగా కనిపించునట్టు బ్రహ్మయందు మాయయున్నట్టు కనపడును. 
వాస్తవమునకు మాయ లేనేలేదు. త్రాడునందు పాములేదు. ముత్తెపు 
చిపయందు వెండిలేదు. ఐనను (భ్రమ కలుగచుండును. ఇదే విధముగ 
బ్రహ్మయందు మాయయొక్క (భ్రమ యున్నట్టుండు నని అందురు. ఇదేమిటి? 
సువర్ల:- ఈ|భ్రమ ఎవ్వరికి కలుగుతుంది? ఈ (బ్రహ్మగాక మరొకవస్తు 
వేదియును లేదా? బ్రహ్మయందు (బ్రహ్మకే బ్రహ్మయను భ్రమకలుగుచున్నదా? 
ఐతే (భ్రమ ఎద్దానియందో, ఎద్దానిని గూర్చియో, ఎవ్వరికో కలుగుచున్నది. 
రెండవది:- (భ్రమ సమానవస్తువులందు కలుగును, ఎట్లన, త్రాడునుచూచి 
సర్పమను (భ్రాంతి కలుగగలదు. కాని కుండనుజూచి కాదు. ముత్తెపు చిప్పను 
చూచి వెండిభ్రమ కలుగగలదు, కాని గులాబిని చూచి కాదు. (బ్రహ్మచేతనము, 
జగము జడమగుటవల్ల అవి సమానమైనవి కావు. (భ్రమ ఎట్లు కలగగలదు? 
(బ్రహ్మ నిరాకారుడు. జగత్తు సాకారము (బ్రహ్మ నిత్యము, జగత్తు అనిత్యము. 
బ్రహ్మ సర్వజ్ఞము, జగము ఆజ్ఞత్వముగలది. కావున (భ్రమ యెట్లు కాగలదు? 
ఇందిర:- (బ్రహ్మ గాకపోయినను ఇతరవస్తువులు అగునుగదా! 
సువర్ణ:- ఇతర వస్తువులు లేకపోయినచో (బ్రహ్మ'యని ఎచ్చట, ఎవరిని 
అనుకొనగలము? (బ్రహ్మ, ఆనుపదమునకు గొప్ప, పెద్ద అనియర్థము. చిన్నవి 
లేనప్పుడు "పెద్దవి యని వేని నందుము? 'చేదు' అనునది లేనప్పుడు తీపి అని 
దేనినందుము? రెండవది:- (బ్రహ్మ ఆత్మ, ఆత్మయను పదమునకు అర్థము 
వ్యాపకము. వ్యాప్యములేనప్పుడు వ్యాపకమెట్టు కాగలదు? 


అక్కా చెల్లండ్ర ధార్మిక చర్చ 122 


ఇందిరః- అక్కయ్యా! చాల సంతోషము. ఇప్పు డీ విషయములను 
ఇంతటితోనే ముగించుకొందము. అవకాశముతో మరల ఎప్పుడైనను 
కలిసికొందము. మీయుక్తులద్యారా (బ్రహ్మ,బీవుడు, ప్రకృతి, ఇవి నిత్యములని 
నమ్మినందువల్ల నా సమస్య లన్నియును విడిపోయినవి. మరొక వాదమేదియును 
ఈ చిక్కులను విడదీయజాలకపోయెడిది. నీ దయవల్ల, నాశంక (సంశయము) 
లన్నియును తొలగిపోయి ప్రశాంతత కలిగినది. ఇన్ని దినములనుండి నాకొర 
కెంతయో ఓర్పుతో నన్ను సమాధానపరచితివి. మీ కెంతయో కృతజ్ఞురాలిని. 
మీ యీఉపకారమును నాజీవితములో ఎన్నడును మరువను. సాదర నమస్తే 
(అని పాదాభివందనమొనర్చును) 

సువర్ణ:- నమస్తే. దీర్భసుమంగళీభవ. 


శమ్‌ ఇతి ఓమ్‌. 


3 


“జీవ (బ్రహ్మలు ఇరు 
| వతం విదాథ య 2 ఇమా జజాన అన్య ద్యుష్మాక మంతరం బభూవ/ 
నిహారేణ ప్రానృతా జల్సా చాసుతృప ఉక్ట శాన శృరన్ని। (యజ. 17-31) | 
ఓ మానవులారా! ఎవడు ఈ (బ్రహ్మండమునంతయు రచించెనో 


అట్టి ఈళరుని మీరు తెలిసికొనలేదు. అతనికి, మీకు చాల అంతరము 
(తేడ) కలదు. పొగమంచువంటి గాఢమైన అవిద్యచే కప్పబడిన మీరు 
జల్పము (వితండవాదము) చేయుచున్నారు. పాండిత్య శబ్బజాలములో పడి 
తిరుగుచున్నారు. 





శ్రీ లోకా నుల్పరిగారి ఇతర రచనలు 
ముదితములు 
1. శ్రీ జగదీశ్వర భజనమాల అలభ్యము 
జెగ్గని యిద్దె (నవల) పల్లెటూరి భాష 
. సంఘము (నవల) 
ఆధ్యాతి శక కిరణాలు (మొదటి భాగము) ఆలభ్యము 
ఒకేమార్గము (రెండవ కూర్చు) ష్‌ 
సత్సంగము § & 
ఈళశ్యరుడీ సృష్టి నేల రచించెను ” 11 
ఎవని ఆరాధన (ఆరవ కూర్చు) ఫ్‌ 
. వైదిక సుఖజీవనము (రెండవ కూర్చు) \ 
. స్వ.పం. రామచం(ద్రదెహిల్స్వీ గారి జీవిత చరిత్ర 
. వైదిక సంధ్యాగ్నిహో త్రవిధి (నాల్గవ ముద్రణ) వ్‌ 
. మాతా పు(త్రికల జ్ఞానచర్భ +” 
: స్వాధ్యాయము 
. శిఖాయజ్ఞోపవీతములు 
. వేదములం దేమున్నది 
. పంచమహాయజ్ఞములు ((ప్రతిపదార్థ భావార్థ) 
17. అక్కా చెల్లెండ్ర ధార్మిక చర్చ 
ఆముద్రితములు 
1 యజురేద భాషాభాష్యము (బృహ(ర్షంథము) 
2. సామవేద భాషాభాష్యము | ) 
3. అధర్వవేద భాషాభాష్యము ( స ) 
. వేదముల యధార్థ స్వరూపము ( | ) 
ఈశ్వరోపాసన 
. హిందూ ధర్మ విశిష్టతలు 
. గీతాసమాలోచనము 
. శుద్ద హనుమచ్చరితము 
. సినిమాలా, సర్వనాశనమా? 
10. సనాతన ధర్మము 
11. భక్తుడు భగవంతుడు 
12. ఆధ్యాత్మిక కిరణాలు (రెండవభాగము) 
13. అమృత సూక్తులు 
14. షడ్డర్శనములం దీశ్వర స్వరూపము 


ం ౧ రాలా జలు స 


bah bad bed bd bl [న ba 
SIS TR =) 


౨౦ రాల మి 


123 


15. కర్మఫలమిమాంస 

16. వైదిక సామ్యవాదము 

17. జీవాత్మ, పరమాత్మల సంబంధము 

18. పరమాత్మ దర్శనము 

19. పునర్ణన్మము 

20. ఉపనిషత్తుల సందేశము 

21 ఆత్మ అనంతయా।త్ర 

ఆము[ద్రిత లఘు[గ్రంథములు 

( ఇందనేక పుస్తకములు వైదిక ధర్మము అను మాస పత్రికలో వెలువడినవి) 
1. శాంతికి మార్గము 

2. ఎదవ పతర వాయము 

3. వేదము, దివ్య బీవనము 

4. వేదములందు (స్రీయధికారము 

5 వేదమహిమ 

6. వేదోక్తజీవాత్మ స్వరూపము 

7. వృక్షములు, మనుష్యులు 

8. సఫల జీవనమునకు ఆచార్య త్రిశంకునిఐదు సూత్రములు 
9. నమస్తే వ్యాఖ్య 

10. సోమపానము 

11. ఆర్యసమాజము, దానిమాన్యతలు 

12. యాజ్ఞికవృష్టి విధానము 

13. మధుమేహము - ప్రాకృతిక చికిత్స 

14. జీవితమే ఒక కళ 

15. నిన్ను నీవు తెలుసుకొనుము 

16. సుఖ మెచ్చటినుండి (ప్రాప్తించును? 

17. గాంధీమహాత్మునిపై ఆర్యసమాజ బుణము 
18. విశ్వప్రేమ 

19. శ్రిమన్మహర్షి గౌరవము 

20. సాంప్రాదాయమనుపేర ధర్మనిరపేక్షత 

21. వైదిక ధర్మవిజయము 


సీజీ 


మనవి 
దాతలెవ్వరైనను ఇందే పుస్తకమునైనను ముద్రణ, పునర్ముద్రణ 
చేయించుకొనవచ్చును. కోరినచో ముద్రణ వ్యవస్థ చేయబడును. 


న. 


సార్వభౌమ నియమములు 


. సమస్త సత్యవద్యలకును విద్యవలన తెలియు సకల పదార్థములకును 


ఆడిమూలము పరమేశ్వరుడు. 


| ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, 


న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనంతుడు, నిర్వికారుడు, అనాది, 
అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, 
అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అతనినే 
ఉపాసించుట యోగ్యము. 


. వేదము సమస్త సత్యవిద్యల (గ్రంథము వేదమును చదువుట, చదివించుట, 


వినుట, వినిపించుట ఆర్యులందరి పరవ ధర్మము. 


సత్యమును (గ్రహంచుటకును, అసత్యమును త్యజించుటకును ఎల్లప్పుడు 


సిద్దముగా నుడ వలయును 


. సకల కార్యములను ధర్మానుసారముగా అనగా, సత్యాసత్యములను 


ఆలోచించి చేయవలయును. 


. ప్రపంచమునకు ఉపకారము అనగా శారీరక, ఆత్మిక మరియు 


సామాబికోన్నతి చేయుట ఈ సమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. 


' అందరితో (పేమ పూర్వకముగ, ధర్మానుసారముగ, యథాయోగ్యముగ 


వ్యవహరింపవలయును. 


. అవిద్యను నశింపజేసి విద్యను పెంపొందించవలయును. 
. ప్రతివ్యక్తియు తన యున్నతితోనే సంతృప్తినాందక అందరి యున్నతిలోనే 


తనయున్నతి కలదని తలంచవలయును. 


. సమస్త మానవులు సర్వహితకరములగు సామాజిక నియమములను 


పాలించుటలో పరతంత్రులై వ్యక్తిహితకరములగు నియమములందు 
స్వతం(త్రులై యుండవలెను. 
-మహర్షిదయానంద 


